





ఆచార్య ఎస్‌.బి. రఘునాథాచార్య, ఎం.ఏ., పి.హెచ్‌.డి. 





ప్రచురణ 


కార్యనిర్వహణా ధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2008 


8144న 34ఉతంకగ!71 
(10612౧ 0641౧9) 


8౪; 
ని701. 8.8. గతర్రగిం౧4టడింగ 8౧/1 


౯౫561100 : 1993, 2006 
000168 : 5000 


7 7 0. ౧6101068 ౧4౦|08/100౧ 56/68 10. : 436 


౧0118౧66 5)/ : 

8% గ. గఉజీషసిగీ 044గొ/ | 43 
6౬60౮476 0గ1061 

17 06౪/49020౧4గ౩, 

714044 - 517 507. 


00౪/6! 
అీడిర్రిడిగ 6660 


నిగ౧(66 &1 : 

/40గ గగ నిగగ౧+19౧ 
(66౧8086. 

న౧ 27670210 


ముందుమాః 

బుద్దిబలం శరీరబలం కన్నా గొప్పది. బుద్దిబలం కన్నా ఆత్మబలం 
గొప్పది. ఒక జాతి నిర్వీర్యం కాకుండా ఆత్మబలంతో ఆదర్శంగా తీర్చి 
దిద్దబడాలంచే మంచి సంస్కారమనే దృఢమైన పునాది కావాలి. ఆ 
సంస్కారాన్నే పెద్దలు సంస్కృతి అన్నారు. శరీరబలం, బుద్దిబలం కొంచెం 
తగ్గినా ఆత్మజ్తీతో మళ్లా దాన్ని పూరించుకోవచ్చు. కాని ఆత్మ సంస్కారం 
లోపించిన జాతిని ఎవ్వరూ ఉద్ధరించలేరు. జనజీవనవాహిని ప్రశాంత 
సుందరంగా పయనించాలంటే దానికి ఉదాత్త గంభీరమైన సంస్కృతి 
ఒరవడి కావాలి. 


భారతీయులమైన మనమందరం గర్వించే రీతిలో మన పెద్దలు ఎన్నో 
సంస్కార రత్నరాసులను సమకూర్చారు. ఆ సంస్కృతిలో అంతర్లీనమైన 
సువిశాల దృక్సథం స్రతి వ్యక్తికి ఉదాత్తమైన భావనలను కలిగించి తద్ద్వారా 
సమాజాన్ని ప్రశాంతిపథంలో నడిపించి మానవజీవనానికొక నూతనమైన 
అర్జ్భాన్ని పరమార్జాన్ని అందించగలది. 


బుగ్వేదం నుంచి ఆధునికసాహిత్యం వరకు ఆర్ష సంస్కృతి 
జీవనాడిగా ఉండి మానవ జీవితానికొక అర్జాన్ని పరమార్థాన్ని చూపి, ఆదర్శ 
జీవనానికుపయోగించే మానవత్వపు విలువల్ని ప్రస్తావించింది. వాటిలోని 
సారాంశాన్ని సంగ్రహించి ప్రొఫెసర్‌ ఎస్‌.బి. రఘునాథాచార్య గారు 
(కో-ఆర్డినేటర్‌, పద్లికేషన్స్‌, తి.తి.దే.) “భారతీయ సంస్కృతి” అనే 
ఈ రచనను ఆంధ్రుల కందించారు. వారిని మనసారా అభినంది స్తున్నాను. 


హిందూ ధర్మోత్తేజానికి అంకితభావంతో ఈ ప్రచురణను 
మీముందుముతున్నాము. 


సథమముద్రణ ప్రతులు అయిపోయిన౭ందున పునర్మ్యుద్రించడం 
జరిగింది. . 


కార్యనిర్వహణా ధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


రెండు మాటలు 


ప్రొఫెసర్‌ ఎస్‌. బి, రఘునాథాచార్య 
ఆచార్యులు & అధ్యకులు : సంప్కృతవిభాగం 
శ్రీ వేంకశేశ్వర విశ్వవిద్యాలయం 


తిరుపతి. 


భారతీయ సాహిత్యాలన్నింటికీ వసూరస్టైన సంస్కృతసా హిత్యంలో 
వ్యక్తిత్ససమున్నతికి, సమాజాభ్యుదయానికి కావలసిన విలువలెన్నో చెప్పబడి 
నాయి. వాటినన్నింటిని ఒకచోట చక్కగా నిరూపిస్తే ఒక నిండైన భారతీయ 
వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందనే ఆలోచన నాకెప్పటిన్తుంచో వుంది. దానికి 
కార్యరూపమే ఈ “భారతీయనంస్కృతి”. 


తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి ఉత్సాహశక్తి 
సంపన్నులు సహృదయ శిరోమలులు శ్రీడి.వి.ఎల్‌.ఎన్‌. మూర్తి, ఐ.ఏ.ఎస్‌. 
గారు దీన్ని తి.తి.దే. ప్రచురణగా స్వీకరించి అందమైన ముందుమాటలో 
అలంకరించారు. అందుకు నొరికీ నా కృతజ్ఞతా నవమల్లికల నందిస్తున్నాను. 


తి తి. దేవస్థానాల ముద్రణాలయాధికారి శ్రీ ఎమ్‌. విజయ 
కుమార్‌రెడ్డి దీన్ని చక్కగా ముద్రించినందుకు వారికి, వ సిబ్బందికి నా 
ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. 


భారతీయసంస్కృతిలోని ఆణిముత్యాలను తము హృదయసీమల్లో 
ధరించాలనుకొనే పొఠకులందటికి, ఇది చక్కని ఆవకాశం. దీన్ని ఆందలు 
వినియోగించుకుంటారని నమ్ముతున్నాను. 


తిరుపతి, 
== ఎస్‌. బీ. రఘునాథాచార్య 


లె 
21 
22 
స్ప 
3] 
3] 
ఖ12 
య! 
314 


తె1,5 
3,1,6 
తె1,7 
3.18 
31,39 
3.110 
3111 
3112 
3.113 
ద్తీ 
త] 
42 
త్త 


భారతీయసంస్క బతి 


ఉపోద్ధాతం 

సంప్క తపా హ్‌త్యం ; 
స్వరూపం / 
స్వభావం 


తరతరాల వారసత్వం స 


వ్యక్తిగతోపదేశం 
పితృభక్తి 
గురుభక్తి 

దైవభక్తి 
త్రికరణశుద్ధి 
నిష్కామ ప్రవృత్తి 
కర్మనిష్ట 
కర్తవ్యపాలన 
ప్రతిజ్ఞాపాలన 
సత్ప్రవర్తన 
వైరాగ్యం 
కార్యదీక్ష 

త్త 

స్నేహశీలం 
ఆల్మగుణాలు ఫ్‌ 
దయ 

ఓర్పు 

అనసూయ 


తత్తే 
త్శర్‌ 
4,6 
త్త 
తరి 
ర్‌ 

ర] 
ర5్‌,2 
ర్‌.3 
రడ 
ర్‌5్‌ 
5,6 


ర్‌,7 
0, 

0.1] 
6.2 
6.3 
6,4 
6.5 
7, 

7] 
7,2 
73 


శుద్రత 
అనాయాసం 
మంగళకొమన 
అకార్పణ్యం 

అస్స ఎహ 
సమాజోపయోగిగుణాలుః 
మతసహనం 
పరోపకారం 
ఐకమత్యం 
('ప్రేయభాషణం 
సత్సంగం 
దూరద్భ ప్తి 
మనోనిగ్రహం 
మానవత్వపు విలువలు: 
సత్యపాలన 
ధర్మనిష్మ 

శాంతి 

(్రేమ 

అహింస 
దోషదూషణం : 
చాం చల్యం 
అసంతృప్తి 


నిరుత్సాహం 


7/4 
75 
76 
77 
78 
7.0 
710 
711 
712 
713 


రి 


81 
ఈ1.] 
82 
813 
814 

82 

౦ 

0,1 

9,2 

03 

0,4 
9,4.] 


సంశయం 


తొందరపాటు 
పరుషభాషణం 
కామం. 
క్రోధం 
లోభం 
మోహం 
మదం. 
మాత్సర్యం 
మానవతకు మహోప 
దేశం ; 
ఆశ్రమవిభాగం 
బ్రహ్మచర్యం 
గార్హస్థ్యం 
వానప్రస్థం 
సన్న్యాసం 
స్త్రీగౌరవం 
పురుషార్థాలు ? 
ధర్మం 
అరం 
ఠా 
కామం 
మోక్షం 

న 
శరణాగతి 


10.. 


10.1 
కై 
శై 
11.2 
3 
114 
115 
116 
117 
118 
110 
1110 
క 
1112 
1113 
4 
1115 
1146 


17 
11186 
12, 


జీవితధ్యేయం ; 
ఆదర్శజీవనం 
నిత్య సత్యాలు : 
ద్వంద్వాలు 
స్రరప్రజ్ఞ 

జ్ఞాన గరిమ 
మనస్తత్త వం 
సర్వం భగవన్మయం 
మాయ 
అంతర్యామి 
అభయం 
దైవానుగ్రహం 
మరణం 

పునర్జన్మ 
కాలప్రభావం 
ఆశ్చర్యం 

విధి 

మహాత్ములు 


అవమానాన్ని ఆహ్వానిం 
చాలి స + 


ఆత్మవిశ్వాసం కొవాలి 
సమత్వభావన 
ఉపసంహారం 


భారతీయసంస్క భతి 


1. ఉపోదాతం : 
ఖు 


నేటి మానవుని జీవితం నిన్న మొన్నటి మానవచర్శిత ఆధారంగా 
నడుస్తుంది. తన గతచరిత్రను పురాతనవైభనాన్ని విస్మరించిన జూతి 
'ప్రగతిపథంవేపు నడవనూ లేదు. అలాగే తిరోగతిపథాన్నుంచి తప్పించు 
కోనూ లేదు. ప్రాచీన భారతీయుల చరిత్రకు చక్కని అక్షరప్రతిరూపమే 
సంస్క ఎతసాహిత్యం. చరితకందని కాలం నుంచి గల మానవజాతి మనుగడ 
అందులో స్పష్టంగా _గోచరిస్తున్నది. భఖిలమైపోయింది పోగా దొరుకు 
తున్న దాన్ని కూడా ఈనాడు ఆదరించలేకపోతున్నాం. నిర్లక్ష్యం చేస్తున్నాం. 
రంగులు పులుముతున్నాం. ఇందువల్ల నష్టపోయేది ఎవరు? ఎవరో పరా 
యివాళ్లు కాదు? మనం; మన వారసురైన ముందుతరాలవాళ్లు. మజీ 
తరతరాల నుంచి. వస్తున్న ఇతర సాహిత్యాలు కూడా ఉన్నాయికడా? 
ఒక్క సంస్కృతభాషకే అంత ప్రాధాన్యమెందుకిన్వాలి? అనేది ఒక ప్రశ్న. 
సంస్క ఎతసాహిత్యం ఆతి ప్రాచీనమైంది కాబట్టీ, సృష్ట్యాదినుండి మానవ 
జాతి కల్యాణానికి అంకితమైంది కాబట్టీ. 
2. పంస్కృత పాహిత్యం ; 

సంస్కరింపబడిన భాష, సంస్కారవంతుల భాష, సంస్కారాన్ని కలి 
గించే భాష కనుక గీర్యాణవాణి సంస్కృతభాష అని వ్యవహరింపబదుతున్నది. 
ఈ భాష అతి ప్రాచీనమైనదనడంలో సందేహం లేదు. ఇది ఆసేతుశీ 
తాచలం ఒకప్పుడు భారతీయ భాషలకు మూలభాషగా ఆదరింపబడింది. 
ఆయా. ప్రాంతీయ భాషలకు ఇది ఎంతో శక్తి సామర్థ్యాలను, ఊపును 
అందించింది. ఈ భాషలో నిబంధింపబడిన సాహిత్యమే పంప్కృతసా 
హిత్యం. ఇది మానవత్వపు విలువలకు అంకితమైన సాహిత్యం. మానవుల్లో 
పరిపూర్ణమైన వ్యక్తిగా శక్తిగా రూపొందించే సాహిత్యం. 


౭ భారతీయసంస్కృతి 
| స్వరూపం - 


భగవంతుని నిఃశ్వాసరూపాలైన వేదాలు మంత్రద్రష్టలైన కొందలు 
మహర్షులచేత దర్శించబడ్డాయి. అవి వైదిక సంప్క ఎట్‌ భాషలో ఉన్నాయి. 
సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులని నాలుగు రంగా 
అలో వైదిక వాజ్బయం ఏర్పడింది. ఆదికవి, మధుమయ ఫణితులకు 
మూర్గదర్శి అయిన వాల్మీకిమహర్షి రచించిన శ్రీమద్రామాయణం ఆది 
జి, అల ఆ అగి 
కొవ్యంగా ప్రసిద్ధి చెందింది. ఆ కావ్యంతోనే లౌకిక సంస్కృతభాష 
రూపుదిద్దుకున్నది. ఆదికావ్యం తరువాత ఏర్పడిన వాబ్బయనుంతా లౌకిక 
సంస్కృ సతభాషలో ఉన్నది. 


ప్రపంచంలోని ఇతర దేశాలు మాటలాడటం కూడా నేర్చుకోని కొలం 
లోనే భారతదేశం, ఈనాటికీ ప్రపంచవాజ్బయరంగంలో సర్వ ప్రథమస్థానాన్ని 
అలంకరించి తత్త్వ భాండాగారాలుగా ప్రసిద్ధి చెందిన వేదాలను దర్శిం 
చింది. మానవజాతి సంతరించుకున్న మహనీయ పుస్తక భాండాగారంలో 
బుగ్వేదం మొట్టమొదటిదని మాక్సుముల్లరు ఇలా అంటున్నాడు-- 


“రెరాంర& 13 6 [5 000% 0 16 101407 0 ౧4%”. కనుక 
బుగ్వేదం భారతీయవాబ్బ్యయమణిహారంలో మొట్టమొదటి మణి. అంతే 
కాదు; ప్రపంచ వాబ్యయమణిహారంలోనే అది ప్రథమస్థానాన్ని ఆక్రమిస్తున్నది. 
బుగ్వేదంతో ప్రారంభించి ఇతర వేదాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉప 
నిషత్తులు, వేద భాష్యాలు, సూత్రవాజ్బ్యయం, ఆగమవాబ్బయం, దర్శనాలు, 
ఇతర శాస్త్రాలు -- ఇలా సంస్క ఎల వాబ్బయం ఎంతగానో విస్తరించింది. 
ఇలా శాఖోపశాఖలుగా విస్తరించిన వైదిక -- లౌకిక సంస్కృతవాబ్బయాలు 
ఏదో ఒకరోజు ఏర్పడినవి కొవు. వేల సంవత్సరాలనుంచి తరతరాలుగా 
పెరుగుతూ, భారతీయ సంస్కృతిని తీర్చిదిద్దుతూ సమాజకల్యాణానికి 
ఎంతో దోహదం చేస్తున్నాయి. 


భారతీయసంస్కృతి 3 
ఆదర్శమైన వ్యక్తి ఎలా ఉండాలి? ఆ వ్యక్తికి సమాజంలో అనేక 
సమస్యలు ఎదురైనప్పుడు వాటినెలా వాడు ఎదుర్కోవాలి? ఎలా పరి 
ష్కరించుకోవాలి? మానవ జీవితానికి ధ్యేయమేమిటి? దాన్ని అతడెలా 
మంచి మార్గంలో సాధించుకోవచ్చును? లక్ష్య సిద్ది ఎలా కలుగుతుంది? 
లి అ! ధి 
ఇలాంటి అంశాలను సంస్కృతసా హిత్యం ప్రస్తావించి పరిష్కారాల నందిస్తు 
న్నది. దాన్ని స్థాలీపులాకంగా పరిశీలిస్తే ఆది మనకందించిన తరతరాల 
జ్య శ ౮ ల్ని 
వారసత్వం ఏమిటో మనకర్థమవుతుంది. అందుకే ఈ చిన్న ప్రయళ్నం. 


2,2 స్వభావం స్‌ 


మానవజీవితానికి ఒక అర్థం పరమార్ధం ఉందని భారతీయురేనాడో 
గుర్తించారు. అందుకే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే నాలుగు 
పురుషార్థాలను ప్రతివాడు సాధించాలని శాసించారు. అర్థ-కొమాలను ధర్మా 
న్నతిక్రమించకుండా సాధించే మార్గాలనుపదేశించారు. పరమ పురుషార్థమైన 
మోగ్షాన్ని సాధించడంలోనే మానవల్యానికి సార్ధకత్వం ఉందనే సత్యాన్ని 
గుర్తించారు. అందుకే సత్త గుణాన్ని పెంచే చక్కని సాహిత్యాన్ని మన 
కందించారు. రజస్సును తమస్సును దగ్గణకు రానీయద్దని, పెంచుకోవద్దని 
శాసించారు. ఇలాంటి స్వభావంగల సంస్క ఎతసాహిత్యం, మన జీవి 
తాలో కొరుచీకటు కమ్మి మార్గం అగమ్యం, అగోచరం అయినప్పుడు చక్కని 

ళు లు లి 

ఉపదేశాలనిస్తుంది. మన లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. 


3. తరతరాల వారసత్వం శ 


సామాన్య మానవుడు నిండైన వ్యక్తిగా రూపొందడానికి, సమాజంలో 
ఒకరినొకరు గౌరవించుకుంటూ, నిస్సా సర్హంగా ఒకరి మంచిని ఇంకొకరు 
కోరుతూ, చేతనవైనంతవజకు ఇతరులకు సేవచేస్తూ, వ్యక్తిగతంగానూ, సామా 
జికంగాను సుఖశాంతులతో జీవితాన్ని గడపటానికి కావలసిన సదుపదేశాలను 
సాధనమార్గాలను సంస్కృతసాహిత్యం తరతరాలుగా మనకందిస్తున్నది. 


త్త భారతీయసంస్క ఏతి 


ఆ ఉపదేశం ఒకప్పుడు వాచ్యంగాను, ఇంకొకప్పుడు వ్యంగ్యమర్యాదతోను , 
జరిగినట్లు ఈ సాహిత్యాన్ని పరిశీలిస్తే మనకర్థమవుతుంది. 


అయితే సంస్కృతసా హిత్యం కేవలం మోక్షం కోసమేననో, లేక 
అంతా వేదాంతమేననో, లేక అన్నీ మంభ్రాలేననో జనసామాన్యంలో 
ఒక అపోహ ఉంది. కొని ఇహలోకసుభాలకు ఈ సాహిత్యం ఎప్పటికీ 
వ్యతిరేకం కాదు. అయితే అవి శాశ్వతాలని భ్రమపడవద్దని మాత్రం ఇది 
హెచ్చరిస్తుంటుంది. ఐహిక సుఖభోగాలను ధార్మికంగా అనుభవించడాన్ని 
ఇది సమర్థిస్తుంది. వాటిని ధర్మబద్ధంగా పొందే మార్గాలను ఉపదేశిస్తుంది. 
ఇది తరతరాలుగా వారసత్వంగా మానవజాతికి ఈ సాహిత్యం అందిస్తున్న 
అమృతోపదేశం. దీనికి సంస్క తసాహిత్యంలో ఒక భవ్యమైన రూపకల్పన 
జరిగింది. 


సంస్కరణ వ్యక్తినుంచి ప్రారంభం కావాలని ప్రాచీన భారతీయుల 
నమ్మకం. అందుకనే వాళ్లు వ్యక్తిని తీర్చిదిద్దడానికి ఎన్నో మార్గాలనన్వేషిం 
చారు. కట్టుదిట్టమైన సమాజాన్ని నిర్మించుకున్నారు. శీలమే పరమావధిగా 
వ్యక్తిని ఎంలో చక్కగా మలచారు. బాల్యం నుంచి వార్ధకందాకా మానవుడు 
తన వ్యక్తిగత జీవితాన్ని సార్ధకం చేసుకోవడానికి కావలసిన లక్షణాలను 
ఉపదేశించారు. అలాంటి వ్ధ్‌క్తులు సమసమాజాన్ని నిర్మించుకుని పరస్పర 
"సేవాభావంలో ధర్మార్ధకామాలను పండించుకొని మానవజీవితానికి ప్రధాన 
లక్ష్యం, చతుర్థపురుషార్థ మైన మోక్షాన్ని సంపాదించడానికి ఎలాంటి సాధన 
కావాలో నిరూపించారు. అశాశ్వతమైన ఈ ప్రపంచంలో ఏది శాశ్వతమో, 
ఏది నిత్యసత్యమో ప్రబోధించారు. ఈ ప్రయత్నం బుగ్వేదంతో మొదలై 
కావ్యవాజ్బ్యయంవణకు కొనసాగింది. ఒక్కమాటలో చెప్పాలంటే సంస్కృత 
సాహిత్యమంతటా జీవనాడిగా ఈ ప్రయత్నం కనబడుతుంటుంది. దాని 
రూపురేఖల్ని మాత్రం ఇక్కడ సంగ్రహంగా విశ్లేషిస్తాను. 


3,1 వ్యక్తిగతోపదేశం ; 


వ్యక్తి సంస్కారవంతుడు కానిదే ఏ సమాజం సంస్కారపూర్ణం కాదు. 
వ్యక్తిగతమైన సాధన _ చేయనివాదు సామూహికంగా ఏదో సాధిస్తామను 
కోవడం హాస్యాస్పదం. ఈ సత్యాన్ని. సంస్క ఎతసాహిత్యం ఏనాడో 


భారతీయసంస్కృతి ర్‌ 
గుర్తించింది. అందుకే ఇది వ్యక్తిగతమైన సాధనను సెందుకోమని ఎన్ని 
విధాలుగానో ఉపదేశిస్తుంది. ప్రాచీనభారతీయుల ఆదర్శజీవితాలను వర్ణించే 


సాహిత్యం ఉత్తమ జీవితాలకొక నిదర్శనంలాంటిది. ఇక్కడ వ్యక్తిగత మైన 
కొన్ని మంచి లక్షణాలను గురించి సోదాహరణంగా పరిశీలిద్దాం -- 


31] పితృభక్తి : 


ప్రతివాడు కరచరణాద్యవయవాలతో ఒక ఆకారాన్ని ధరించి ఈ 
లోకంలో ప్రవేశించడానికి తల్లిదండ్రులు ముఖ్యకారణం. నవమాసాలు 
మోసి కనిపెంచిన తల్లి బిడ్డకు మొదటి గురువు. మొదట ఉత్స 
త్తికి హేతువై, పుట్టిన తరువాత పెంచి, ెద్దచేసి విద్యాబుద్దులు 
నేర్పి ఈ సమాజంలో నుంచి పౌరుడుగా తీర్చి దిద్దిన 'తండ్రి రెండో 
గురువు. అందుకే ఈ ఇద్దయి ప్రతివానికి ప్రత్యక్షదైవాలని మన వాబ్బయం 
చెబుతున్నది. 

మాతృదేవో భవ |! పితృదేవో భవ! 

అని ఉపదేశిస్తున్నది. 


కనపడే దైవాలైన తల్లిదండ్రులను ఏ పరిస్థితిలోను నొప్పించ కూడదు. 
వారి దీవెనలు సిల్లలకెంతో మంచిని కలిగిస్తాయి. 

అలాగే మహాభారతంలోని యక్ష్మప్రశ్నలలో ధర్మజుడు భూమికంట 
తల్లి బరువైనదని, ఆకాశంకంట తండ్రి ఉన్నత మైనవాడని తల్లిదంద్రుల 
గొప్పదనాన్ని ఇలా ప్రకటించాడు వ 


“మాతా గురుతరా భూమేః పీతా ఉచ్చతరశ్చ భాల్‌” 
(మ. భా. వన. 313--10) 


31.2 గురుభక్తి ఖ్‌ 
నిస్తేజంగా పడిఉన్న బండరాయిని ఎవ్వరూ మొక్కరు. కానీ అదే 


శిలను శిల్పి తన శిల్పకళాచాతుర్యంతో సుందరమైన దేవవిగ్రహంగా మల 
చగలిగితే అందజు చమస్కరిస్తారు. ఆరాధిస్తారు. బ్రహ్మరథం పడతారు. 


6 భారతీయసంస్కృతి 


శకేపలం మూంస పిండంగా నిష్ప్రకాశంగా ఉన్న వ్యక్తిని గురువు దగ్గజకు 
చేర్చుకొని, అతడికి కావలసిన జ్ఞానాన్ని ఉపదేశించి, వివేకాన్ని కలిగించి 
బుద్ధికి పదును పెట్టి జీవితంలో నిలబడే శక్తి సామర్థ్యాలు కలిగిస్తాడు. 
అందుకే తల్లిదండ్రుల తరువాత ప్రత్యక్ష దైవం గురువవుతున్నాడు. ఆచా 
ర్యానుగ్రహం ఉంటే శిష్యుడు దేస్టైనా సాధించవచ్చు. అందుకే ఇలా 
చెబుతారు పెద్దలు -- 


ఆచార్య దేవో భవ ! 


జ్ఞానాంజనశలాకతో గురువు అజ్ఞానాంధకారమగ్నుడైన వాని కళ్లను 
తెరిసిస్తాడు. అలాంటి గురువుకు నమస్కారమని గురుస్తోత్రం ఇలా చెబు 
తున్నది-- 


అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా! 
చక్సురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః॥ 


అలాంటి ఆచార్యుని విషయంలో ఎంతో భక్తి శ్రద్ధలుండాలి. 
318 దైవభక్తి : 


దైవంపైన విశ్వాసం లేనివాడు దానవుడే అవుతాడు. తన సృష్టికి 
స్టీతికీ కారణమైన భగవంతుడి పైన విశ్వాసం లేనివాడికి తనపైన మాత్రం 
ఎలా విశ్వాసం కలుగుతుంది? అహంకారంవల్ల అంతా. నేనే చేస్తున్నానని 
అనుకోవచ్చు. కానీ నీసంకల్పాలన్నీ జరగడంలేదే. కనుక జరగవల సిందాన్ని 
జరిపించే తత్త్వం ఒకటున్నది. అదే మానవాతీతమైన త్రికాలాబాధితమైన 
పరతత్త్వం. 


అటువంటి దైవాన్ని భక్తితో ఆరాధించాలి. అనుసరించాలి. ఆశ్రయిం 
చాలి. అంతట ఆయనను దర్శించడం నేర్చుకోవాలి. +“ఈశావాస్యమిదం 
సర్వమ్‌' అని ప్రపంచమంతటా నిండి ఉన్న ఆ దేవదేవుని అనుగ్రహాన్ని 


భారతీయసంప్క ల ( 
ఆత్మార్పణంతో సాధించాలి. ఇది మన ఉపనిషత్తుల ఉపదేశం. శాస్త్రాల 


శాసనం. ఆగమాల ఆదర్శం. వేదొంతాల సిద్ధాన్తం. 
తసేడ్త త్రికరణశుద్ది ఫి 
వా! 


మన మనుగడ సవ్యంగా సాగడానికి భగవంతుడు నునకు మూడు 
సాధనలిచ్చాడు. అవి మనస్సు, మాట, చేష్ట ఈ మూడింటి మధ్య సమ 
న్వయం ఉండాలి. మనస్సులో అనుకున్నదే మాటలో చెప్పాలి. మాటలో 
చెప్పిందే ఆచరణలో పెట్టాలి. దీన్నే 'త్రికరణశుద్ది అంటారు. ఈ మూడింటి 
ట్‌ (మ 
మధ్య సమన్వయం ఎవరు సాధిస్తారో వారు మహాత్ములు. ఎవరు సాధించ 
లేరో వారే దురాత్ములని పెద్దలిలా చెబుతారు -- 


మనశ్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్‌! 
మనస్యన్య ద్వచస్యన్య త్కర్మణ్యన్య ద్దురాత్మనామ్‌! 


ఈ త్రికరణాలలో సమన్వయాన్ని సాధించమని మన వాజ్మయం ఎన్నో 
విధాల ఉపదేశిస్తున్నది. 


3.1.5 నిష్కామప్రవృత్తి ; 


ఒకప్పుడు ప్రయత్నించిన పనులు నెరవేరతాయి. ఇంకొకప్పుడు ఏ 
ఒక్కపనీ పూర్తికాదు. పనులు _నెరవేరటానికి, నెరవేరకపోవటానికి మన 
ప్రయళ్నమేనా కారణం? ఇంకేమైనా ఉందా? పనులు పూర్తయితే పట్టరేని 
సంతోషం. అవి జరగకపోతే కుప్ప కూలి పోవటం. ఇది లోకస్వభావం. 
కొని ఈ పనికి ఇంత ప్రయోజనం కలుగుతుందా? అంత ప్రయోజనం 

జ శ 4టంనో్‌ జే 
కలుగుతుందా? అని ముందు. ఫలాన్ని దృష్టిలో పెట్టుకోకూడదు. నిష్కా 
మంగా కర్తవ్యభావనతో పనులు చేయాలే కాని ఫలా పేక్షతో చేయకూడదు. 
న. జ ( త్శ్‌ 
ఫలా పేక్షలో చేస్తే సంగం ఏర్పడుతుంది. అందుకే పార్ధసారథి భగవద్గీతలో 
ఇలా ఉపదేశిస్తున్నాడు -- 


8 భారతీయసంసప్కృతి 
కర్మణ్యేవాధికార స్తే మా ఫలేషు కదాచన! 
నూ కర్మఫల హేతుర్భూర్మా తే సంగోఒస్త్వకర్మణి॥ 


ఫలా పేక్షతో పనులు చేయకూడదు కదా! అని ఏ పనులూ చేయకుండా 
-అకర్మణ్యుడుగా తయారుకాకూడదు. _ కర్మలు కర్తవ్యభావంతో చేస్తూనే 
ఉండాలి. ఫలాన్ని మాత్రం ఆశించకూడదు. 


ఇలా నిష్కామప్రవృత్తిని భారతీయుడు తరతరాలుగా అలవరచుకొ 
న్నాడు. అది అతని నరనరాల్లో జీర్రించిపోయింది. 
లొ రా 


316 కర్మనిస్ట 3 


కానిపనులు చేయకూడదు. కాని, ఏ పనులూ చేయకుండా ఊరికే 
కూర్చోకూడదు. దాన్నే అకర్మణ్యత అంటారు. ఎన్ని విఘ్నాలు సంభ 
వించినా నిరుత్సాహపడకుండా ఏదో ఒక పనిని ఫలకామన లేకుండా 
ప్రతివాడూ చేసి తీరాలని మన వాబ్బయం ఉపదేశిస్తున్నది. ఏపనీ చేయని 
సోమరితనంకం టే ఏదో ఒకపని చేయడం మంచిది. ఏపనీ చేయనివాడికి 
కాలం గడవదు. లోకయాత్ర జరుగదు. కనుక కర్తవ్యనిష్ట ఎప్పుదూ 


అవసరం. 


నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయోఒహ్యకర్మణః 
శరీరయాత్రాపి చతే న ప్రసిద్ధ్యేదకర్మణః॥ 
(భు గీ. 38) 


భగవర్గీతలో పార్థసారథి పార్టునకు ఎప్పుడో చేసిన ఈ ఉపదేశం 
“నాకేం పని లేదని” చేతులు ముడ్చుకొని కూర్చునే ప్రతివాడికి కనువిప్పు 
ఈనాడు కలిగిస్తుంది. ఏ పనీ చేయకుండా సోమరిగా కూర్చునేవాడు 
మూనసికంగా ఉత్సాహంగా ఉండలేడు. మానసికారోగ్యం లేకపోతే. శారీర 
కంగాను ఆరోగ్యవంతుడు కాలేడు. 


భారతీయసంస్కృతి రి 


సక్తాః కర్మణ్యవిద్యాంసో యథా కుర్వన్సి భారత! 
కుర్యాద్విద్వాంస్తథా ౬ సక్తశ్చికీర్తుర్లోకసం గ్రహమ్‌॥ 
(భు గీ. 3.25) 


కర్మస్వభావం తెలియనివాళ్లు ఫలా పేక్తతో అనేక పనులు చేస్తారు. 
కర్మబద్ద్ధురౌతారు. కానీ వివేకం కలవాడు *నేను జ్ఞానిని గదా! నేనే 
పనులు చేయనని" భీష్మించుకు కూర్యోకూడదు. సంగం లేకుండా తన 
పనులను కర్తవ్యభావంతో చేస్తూ ఉండాల్సిందే. అలా అతడు చేయడంవల్ల 
ఇతరులు కూడా అతళణ్లీ చూసి వాళ్ల వాళ్ల పనులు చేస్తారు. మొత్తంమీద 
ఫలాపేక్ష లేనివాడు కూడా లోకసంగ్రహంకోసం పనులు చేయవలసిందేనని 
భగవాన్‌ ఉపదేశిస్తున్నాడు. 


31.7 కర్తవ్యపాలన ప 


కర్తవ్యనిష్ట లేని మానవుడు ఈ లోకంలో ఏమీ సాధించలేడు. కర్తవ్యభా 
వంతో మాత్రమే పనులు చేయగలిగినవాడు కర్మబంధం రేనివాడవుతాదు. 
అతడికి తేలికగా నిష్కామకర్మయోగం సిద్ధిస్తుంది. ప్రాణాలు పోయే పరిస్థితి 
యథ థు 
వచ్చినా తన కర్తవ్యాన్ని తాను ఆచరించి తీరాలి. పోయే ప్రాణాలు నిలు 
పుకోడానికి కూడా కానిపనిని ఎన్నటికీ చేయకూడదు. అందుకే సెద్దలిలా 
చెబుతారు -- 


కర్తవ్యమేవ కర్తవ్యం ప్రొణైః కంఠగతైర పి! 
అకర్తవ్యం న కర్తవ్యం 'ప్రాతైః కంఠగతైర పి! 


ఆహా! ఎంతటి కఠినపరీక! ఇలాంటి శిష్రపరీక్షల్లో నెగ్గి జటిలమెన 

ల గొ లి మూ 

సమస్యలనెన్నింటినో మన ప్రాచీనులు పరిష్కరించుకున్నారు. కర్తవ్య పరి 

పాలనలో ప్రతివాడికి దృఢమైన దీక్ష ఉండాలి. ఫలితం ఎలా జరిగినా 

సరే మన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. ఎన్ని ఇబ్బందులొచ్చినా 
ఇతరులెంత నిరుత్సాహపరచినా మనం వెనకడుగు చేయకూడదు. 


10 - భారతీయసంస్కృతి 
318 ప్రతిజ్ఞాపాలన ఫి 


ఎన్ని ఇబ్బందులెదురైనా సరే ఆడినమాట తప్పకుండా ఉండగలగడం 
గొప్ప విషయం. చాలామంది ఆవేశంలో అనేకానేక ప్రతిజ్ఞలు చేస్తారు. కానీ 
తీరా వాటిని నెరవేర్చడానికి పూనుకునేసరికి స్వార్ధమో, భయమో, పక్షపా 
తమో అద్దువస్తుంది. నిలబడలేరు. ఏదో వంక చూసుకొని రంగం నుంచి 
నిష్క్రమిస్తారు. సజ్జనులు మాత్రం సూర్యుడు పడమట ఉదయించినా 
సరే, మేరుపర్వతం ఇటు అటు కదిలినా సరే, అగ్ని చల్లబారిపోయినా 
సరే, పద్మం పర్వత శిఖరాన వికసించినా సరే. తమ మాటమీద తప్పక 
నిలబడతొరు, అందుకే పెద్దలిలా చెబుతారు -- 


ఉదయతి యది భానుః పశ్చిమే దిగ్విభాగే 
ప్రచలతి యది మేరుః శీతతాం యాతి వహ్నిః! 
వికసతి యది పద్మం పర్వతానాం శిఖ్యాగే 
న భవతి పునరన్యద్భాషితం సజ్జనానామ్‌॥ 


కళకళలాడే శోభ చంద్రుణ్ణి వదిలి పోయినా సరే, హీమవత్పర్వతం 
మంచును వదిలి పెట్టినా సరే, సముద్రుడు చెలియలికట్టను దాటినా సరే, 
నేను నాతండ్రి చేసిన ప్రతిజ్ఞను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు 
వేయనని రామాయణంలో శ్రీరాముడిలా అంటున్నాడు -- 


- లక్రీ శ్రశృన్హాద పేయాద్వా హిమవాన్వా హిమం త్యజేత్‌ 
అతీయాత్సాగరో చేలాంన ప్రతిజ్ఞానుహం పితుః 


(వారా, ) 


తన ప్రతిజ్ఞను తను నిలబెట్టడంకం టబ తండ్రి ప్రతిజ్ఞను తను నిలబె 
ట్టడం ఎంతో ప్రశంసార్హమైన విషయం. ఆహా! ఎంత చక్కటి చిక్కటి 
ఆదర్శం! అందుకే ఆయనను మూర్తీభనించిన ధర్మమన్నారు. “రామో 
విగ్రహవాన్‌ ధర్మః". దీన్నిబట్టి ప్రాచీన భారతీయుల్లో ప్రతిజ్ఞాపాలన పైన 


భారతీయసంప్కృతి 1 


ఎంతటి దీక్ష ఉందో మనం గమనించాలి. ఇచ్చిన మాటకు కట్టుబడిన జాతి 
మన భారతజాతి. ప్రతిజ్ఞాపాలనలో వీరికి వీరే సాటి. 


3.1.9 పత్పవర్తన : 


మానవుడు తన ప్రవర్తనను బట్టి ఇహలోకంలో గౌరవార్డుడౌతాదు. 
ప్రవర్తన సరిగా లేనివాళ్ణి ఎంత నిపుణుడైనా ఈ సమాజం గౌరవించదు. 
ఎప్పుడో ఒకప్పుడు పొరపాటున ఎవరైనా గౌరవించినా త్వరలోనే తన 
తప్పును తెలుసుకుంటుంది. అందువల్ల సత్ప్రవర్తన తనకు తన చుట్టూ ఉన్న 
సమాజానికి మంచిని కలిగిస్తుందని సంస్కృతసాహిత్యం తరతరాలనుంచి 
మనకు ఉపదేశిస్తున్నది. ఈ క్రింది సుభాషితంలో ఎంతో చక్కగా ఈ 
అంశం బోధింపబడింది. చూడండి -- 

పరదార పరద్రవ్య పరద్రోహ పరాబ్ముఖః 

గంగా బ్రూతే కదాఒగత్య మామయం పావయిష్యతి! 


సకల పొవని గంగ. ఆమె ఇలా అంటున్నదని కవి ఎంతో లలి 
తంగా సజ్జనులను వారి ప్రవృత్తిని ప్రశంసిస్తున్నాడు. “ఇతరుల స్త్రీ 
విషయంలోను, ఇతరుల సిరిసంపదల విషయంలోను, ఇతరులను మోస 
గించటంలోను విముఖుడైనవాడు ఎప్పుడు వచ్చి స్నానం చేయడం ద్యారా 
నన్ను పవిత్రీకరిస్తాడు”? 7 


ఆహా! అందటీనీ పవిత్రీకరించే గంగానది అలాంటి వ్యక్తులు తన 
పవిత్రతను పెంపొందిస్తారని చెప్పడం ఎంత బాగున్నది. అలాంటి ప్రవృత్తి 
మనలో ఉండాలని మనకు పెద్దల సందేశం. 


మాతృ పీత కృతాభ్యాపో గుణితామేతి బాలకః! 
న గర్భచ్యుతిమాత్రేణ పుత్రో భవతి పండితః 


చిన్న పిల్లల్లో ఏదైనా దోషం ఏర్పడితే అది వారి తప్పుకాదు. కేవలం 
వాళ్లను అలా పెంచిన తల్లిదండ్రుల తప్పు. ఎవడూ పుడుతూనే పండితుడు 


12 భారతీయసంప్కృతి 


కాలేడు. తల్లి దండ్రుల పెంపకాన్ని బళ్టే వాడిలో సత్పఏవృత్తిగాని, దుష్ప్ర 
వృత్తిగాని ఏర్పడుతుంది. అందుకనే పిల్లల తప్పులను లేక్కవేపే ముందు 
వారిని అలా పెంచిన తల్లిదండ్రులను తప్పు పట్టవలసిన అవసరం ఎంత్రేనా 
ఉందని మనం గుర్తించాలి. 


3110 వైరాగ్యం న 


మనం పొందుతున్న కొద్ది ఆనందం చెరిగిపోకుండా ఉండాలన్నా, 
అది. ఇంకా ఇంకా పెరిగి మన _ జీవితం ఆనందమయం కావాలన్నా, 
చివజకు మనకు ఆ ఆనందం శాశ్వతం కావాలన్నా మనలో ఇంతో అంతో 
వైరాగ్యభావన కావాలి. అప్పుడే మన జీవితం ప్రశాంతితో శోభిస్తుంది. ఆ 
విరక్తి లేకపోతే మన వైఫల్యాలు మనల్ని కుంగదీసి సర్వనాశనం చేస్తాయి. 
వాల్మీకి రామాయణంలో _ శ్రీరామచంద్రుడు భరతునికి ఇలా ఉపదేశిస్తు 
న్నాడు -- 


సర్వే క్షయాంతాః నిచయాః పతనాంతాః సముచ్చ్రయా॥! 
సంయోగా విప్రయోగాంతా మరణాంతం చ జీవితమ్‌! 
వా. రా, అ. 105. 16) 


ఈ ధనరాసులన్నీ ఏదో ఒకరోజు నశిస్తాయి. ఈ అభ్యుదయాలు 
ఏదో ఒక రోజు పతనమైపోతాయి. ఈ కలయికలు శాశ్వతంగా ఉండవు. 
జీవితం ఎప్పుడూ మరణంతోనే పూర్తవుతుంది. 


అంటే అశాశ్వతమైన ఈ లౌకిక విషయూలకోసం ఎక్కువగా మనస్సును 
పాడుచేసుకోకూడదు. ఓర్పును ఓపికను పెంచుకొని, వైరాగ్యభావనతో 
జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని పెద్దలమాట. 


అన్నీత పిబత ఖాదత జాగృత సంవిశత చలత తిష్పత వా! 
సకృదపి చిన్తయతాన్తః సావధికో దేహబన్హ ఇతి! 
(వై శ 54) 


భారతీయసంప్కృతి 13 


మీరు ఎంత పరవశంగా కాలం గడుపుతున్నా ఒక్క మాట ఎప్పుడూ 
గుర్తుపెట్టుకోవాలి. భోజనం చేయండి, తాగండి, తినండి, మెళకువతో 
ఉండండి, నిద్రపొండి, తిరగండి, ఒకచోట కూర్చోండి, ఇలా ఎన్ని పను 
లైనా చేస్తూ కొల్టేపం చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఈ 
దేహంతో _మీకుండే సంబంధం చాలా కొద్దికాలమేనని, అది ఎప్పుడైనా 
పోవచ్చుననే విషయాన్ని మరచిపోకుండా ఉండండని నీలకంఠదీక్షితులు 
తన వైరాగ్యశతకంలో హెచ్చరిస్తున్నాడు. 


నారీస్తన భర నాభీదేశం 
దృష్ట్వా మాగా మోహావేశమ్‌! 
ఏతన్మాంసవసాదివికారం 
మనసీ విచిన్త్యయ వారం వారమ్‌॥ 
(భగో. (6) 


“ఎంత వారరైనా కాంతదాసురే” అని అన్నాడొక మహానుభావుడు. 
నిజంగా ఆలోచిస్తే పురుషుడెంత అజ్ఞాని అవుతున్నాడో అర్థమవుతుంది. 
యువతుల స్తనభారాన్ని, ఇతర అందచందాలను చూసి మోహావేశాన్ని 
పొందకండి. అవి కేవలం మాంసం, కొవ్వు మొ! వాటి వికారాలేనని మాటి 
మాటికి బాగా గుర్తుచేసుకోండి అని ఆదిశంకరులు భజగోవిందస్తోత్రంలో 
చేసిన ఉపదేశం ఆనాటికీ ఈనాటికి మానవజాతికి శిరోధార్యం. ఎంత 
వైరాగ్యం కలిగితే అంత శాంతి కలుగుతుంది. అందుకనే వైరాగ్యాన్ని సాధన 
చేయడం ప్రతివాడికి చొలొ అవసరం. 


31.11 కార్యదీక్ష స్ట 


ఆరంభశూరత్వం అందతిలోనూ ఉంటుంది. కాని ప్రతిపనిని జాగ్రత్తగా 
ఆలోచించి చేపట్టడం, చేపట్టిన దాన్ని ఎన్ని విఘ్నాలొచ్చినా బెదరకుండా 
పూర్తిచేయడం కొందజు మాత్రమే చేయగలుగుతోరు. దానికి దీక్ష, 


క్షేత్ష భారతీయసంస్కృతి 


పట్టుదల కావాలి. తొందరపడి ప్రతిపనీ చేయకూడదు. దానికి సంబం 
ధించిన నుంచి చెడులను జాగ్రత్తగా పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలి. 
ఎన్ని _ విఘ్నాలేర్పడ్డా యావచ్చక్తిని వినియోగించి ప్రతిఘటించాలేగాని 
భయపడి పారిపోకూడదు.. దీన్ని భర్తృహరి తన నీతిశతకంలో ఇలా 
ప్రబోధిస్తున్నాడు-- 


ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీవైః 
ప్రారభ్య విఘ్నవిహతా విరమన్ని మధ్యాః॥ 
విఘ్నెః పునః పునరపీ ప్రతిహన్యమానాః 
ప్రారబ్ధముత్తమగుణా న పరిత్యజన్తి॥ 


అంతంత మాత్రపు వాళ్లు ఏపని మొదలు పెడితే ఏ విఘ్నమొస్తుందో 
నని భయపడి ఏపనీ చేయరు. కొందు ఆరంభశూరులు కొన్ని పనులు 
మొదలు పెడతారు. ఏదైనా విఘ్నం వస్తే చాలు చటుక్కున అస్త్రపన్న్యాసం 
చేసి పారిపోతారు. ఇక ఉత్తమగుణ సంపద గల ధీరోదాత్తులు ఎన్నిసార్లు 
ఎన్ని విఘ్నాలొచ్చినా మొదలు పెట్టిన పని పూర్తయ్యేవణకు ఓర్పుతో నేర్పుతో 
తట్టుకొని నిలబడతారు. అంతిమవిజయాన్ని సాధిస్తారు. 


అలాంటి పట్టుదల, కార్యదీక్షను గురించి చెప్పుకొనేటప్పుడు మనకు 
భగీరథుడు మొ! మహనీయులు గుర్తుకొస్తారు. వారి బాటలో పయనించి 
పట్టుదలతో చేపట్టిన పని పూర్తి చేయమనే మన సాహిత్యం బోధిస్తున్నది. 


31.12 శ్రద్ద ; 


మనం చే పనుల్లో చాలా పనులు శ్రద్ధ లేకపోవడం వల్లనే చెడి 
పోతుంటాయి. శద్ధలేనివాడిని ఈ లోకంలో ఎవ్వరూ బాగుచేయలేరు. 
ఎప్పటిపని అప్పుడు చేయాలని క్రమశిక్షణతో ప్రతివాడు పనిచేస్తే అది 
వ్యక్తిని దేశాన్ని కూడా అభ్యుదయపథంలో నడిపిస్తుంది. రేపు చేయగల 


భారతీయసంస్కృృతి 15 
మనుకున్న పనిని ఈనాడే. పూర్తి చేయడం చేసిన వ్యక్తికి గల శ్రద్ధకు 
నిదర్శనమని మహాభారతం ఇలా చెబుతున్నది -- 

శ్వః కార్యమద్య కుర్వీత పూర్వా హ్లే చాపరా హ్ఞికమ్‌! 
న హి ప్రతీక్షతే మృత్యుః కృతమస్య న వా కృతమ్‌ 
(మ. భా. శాంతి. 175. 15) 


రేష్ప చేయాల్సిన పనిని ఈరోజు, సాయంకాలం చేయాల్సిన పనిని 
ప్రొద్దున పూట పూర్తి చేయాలి. ఇతడు పనులన్నీ పూర్తి చేశాడా? 
లేదా అని మృత్యువు విచారించకుండానే కబళించివేస్తుంది. కనుక 
జీవితంలో ప్రతిక్షణం ఎంతో విలువైనదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి, 
ఆలా చేయడంవల్ల అనుకున్నదానికంటే ఎక్కువ అభివృద్ధిని వ్యక్తి, సమాజం 
సాధించడానికి వీలవుతుంది. 


త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా! 
సాత్త్విక రాజసీ దైవ తొమసీ చేతి తాం శృణు॥ 
సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత! 
శ్రడ్ధామయోఒయం పురుషోయో యచ్చ్య)ద్ధః స ఏవ సః 
(భు గీ. 17. 2-3) 


పుట్టుకతోనే ప్రతివాడికీ సాత్త్విక -- రాజస -- తామస శ్రద్దలలో 
ఏదో ఒకటి ఏర్పడుతుంది. ఆది స్వభావసిద్ధంగా వచ్చే విషయం. అసలు 
మానవుడు శ్రద్ధాస్వరూపుడు. అతడి శ్రద్ధనుబప్టే అతడి ఆలోచనలు, ప్రవృ 
త్తులు ఉంటాయి. పైకి మనుషులంతా ఒకటిగా కనబడ్డా వారి లోపలి 
ప్రపంచాలు. వేరు వేరుగా ఉంటాయి. సంస్కారాలను బట్టి స్వభావాలు, 
స్వభావాలను బట్టి ్రద్ధలు, ్రద్ధలను బట్టి ప్రవృత్తులు, ప్రవృత్తులను బట్ట 
వారు సాధించే ఫలితొలు ఉంటాయి. అందుకనే ఏపని చేసినా శ్రద్దతో 
చేయడానికి ప్రయత్నించాలని పెద్దల ఆదేశం. 


16 భారతీయసంస్కృతి 
31.13 స్నేహం ని 


మనసా వాచా కర్మణా ఒకరినొకరు అర్ధంచేసికొని కష్టనష్టాలను సమా 
నంగా జీవితంలో పంచుకోవడాన్నే స్నేహమని, మైత్రి అని అంటారు. పైకి 
కపట స్నేహాన్ని నటిస్తూ వెనక గోతులు తొచ్వేవాళ్లు ఎక్కువగా ఉంటారు. 
కాని నిజమైన మిత్రుడు మధురమైన స్నేహానుబంధంతో  రెండోవా 
డికి సహాయం చేయడానికి ప్రయల్నిస్తాదు. పెద్దలు చెప్పిన మిత్రలక్షణాన్ని 
సరిశీలించండి. 

దదాతి ప్రతిగృహ్లాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి! 

భుంక్తేచ భోజయత్యేవ షడ్విధం మిత్రలక్షణమ్‌!! 

న్‌ ఇ కల 

(ప్రేమతో మిత్రుడికి తనకున్న దాన్ని ఇవ్వాలి. మిత్రుడు స్నేహంతో 
ఇచ్చినదాన్ని పరిగ్రహించాలి. తన మనసులో మాటను అతడికి చెప్పాలి. 
అతడి మనసులో భావాన్ని అడిగి తెలుసుకోవాలి. అతడాహ్యానిస్తే అతని 
ఇంట్లో భోజనం చేయాలి. తన ఇంట్లో అతనికి భోజనం పెట్టాలి. ఈ ఆయు 
లక్షణాలు ఆ ఇద్దజీ మధ్య మైత్రీబంధాన్ని పెంచి కష్టసుఖాల్లో ఒకరినొకరు 
అదుకొనేటట్లు చేస్తాయి. 

పరోశ్షే కార్యహన్హారం ప్రత్యశ్హే ప్రియవాదినమ్‌! 

వర్షయేత్తాదృశం మిత్రం విషకుంభం పయోముఖమ్‌!! 

కొందలు ఎదురుగా ఉన్నప్పుడు ఎంతో తియ్యగా మాట్టాడుతారు. 
మనిషి వాపైతే అతణ్ణి గురించే ఎంతో విమర్శ చేస్తారు. అతడికి 
కార్యహానిని కలిగిస్తారు. అలాంటి పయోముఖ._ విషకుంభాలను జాగ్రత్తగా 
కనిపెట్టి ఉండారి. పైకి పాలులాగా కనపడినా లోపల విషం ఉంటుంది 
కొబట్టి అది మనకు హానినే కలిగిస్తుందని మన సాహిత్యం ప్రబోధిస్తున్నది. 


ట్తే ఆత్మగుణాలు శే 


ప్రతి మానవునిలోను శరీరం, బుద్ధి ఆత్మ అని మూడు. భాగాలు 
న్నాయి. అందజీకీ కనబడేది శరీరం. ప్రవృత్తిని బట్టి అంచనా వేయబడేది 
బుద్ధి. ఈ రెంటినీ నడిపేది నిత్యమైనది ఆత్మ. కొందయి శరీరబలాన్ని 


భారతీయసంస్కృతి 17 
సంపాదించి ఫహిల్వాన్లుగా రూపొందుతారు. కాని ఆత్మకు గల సంస్కా 
రాన్ని పెంచుకుంటూ ఆత్మగుణాలను అభివృద్ధి చేసుకుంటూ పవిత్రమైన 
జీవితాన్ని గడిపేవారు చాలా కొద్దిమంది. అటువంటి మహాత్ముల కుండే 
గుణాలను ఎనిమిదిగా గుర్తించారు. వాటి స్వరూపాన్ని గురించి ఇక్కడ 
సంగ్రహంగా తెలుసుకుందాం. 


తఉ1ేదయ : 


కఠినంగా వ్యవహరించడానికి క్రూరంగా ప్రవర్తించడానికి మానవుడే 
అక్కలేదు. ఆ పని చేయడానికి సృష్టిలో ఎన్నో ఘాతుక మృగాలు 
న్నాయి. నిండైన మానవుడుగా పుట్టి తోటివారి. విషయంలో దయతో 
మెసలక పోవడం మహాపాపం. అసలు ఈ లోకంలో గొప్ప ధర్మమేమి 
టని యక్షుడు ప్రశ్నించినప్పుడు ధర్మరాజు 'దయి అని సమాధానం ఇలా 
చెప్పా, రా 
ఆన్ఫశంస్యం పరో ధర్మః త్రయీ ధర్మః సదాఫలః 
మనో యమ్య న శోచంతి సద్భిః సంధిర్న జీర్యతే॥ 
(మ. భా. వన. 313.30) 


మనసారా ఇతరులపై దయ చూపనివాడు ఎన్ని ధర్మాలు చేసినా 
అవి బూడిదలో పోసిన పన్నీరే. కనుక జీవులందటి పైన ఎప్పుదూ దయతో 
ఉండటం మహాత్ముని మొదటి లక్షణం. అందుకే “దయగల హృదయమే 
దైవమందిర”మని పెద్దలంటారు. 


త్తీలె ఓర్పు ల 


మహాత్ములలో ఉండే రెండో గుణం కమ. అంటే ఓర్పు. శీతోష్టాలు, 
ల 

సుఖదుఃఖాలు, ఆకలిదప్పులు మొ! జంటలను సహించి ఉండటాన్నే క్షమ 

అంటారు. ఓర్పులేనివాడు సమాజానికీ చాలా బరువుగా తయారవుతాడు. 


18 భారతీయసంస్క లి 

ఏ పనిని సాధించలేదు. నేర్పుతో ఓర్పుతో ప్రయత్నించి సాధించినప్పుడే 
కార్య సిద్ధి కలుగుతుంది. యక్సుడికి ధర్మరాజు చెప్పిన సమాధానంలో క్షమ 
ఇలా అభివర్థింపబడింది అల 


తపః స్వధర్మవర్తిత్వం మనసో దమనం దమః! 
కీ ణక ర్‌ 
క్షమా ద్వంద్వస హిష్లుత్వం (హ్రీరకార్యనివర్తనమ్‌॥ 
(మ. భా. వన. 313.42) 


ఆ యా కాలాలో సంభవించే ద్వంద్వాలను సహించగలగడమే క్షమ. 
భి యు 
అభ్యుదయపథంలో ఉన్న _ప్రతివ్యక్తికీ ఇది చాలా అవసరం. 


ఎందటు దురనులు చుట్లుముటినా క్షమ అనే ఖడ్గాన్ని ధరించినవాళ్ల 
జ లు న! లు గి ణి 
ఏమీ చేయలేరని ెద్దలిలా చెబుతారు -- 


క్షమా ఖడ్గః కరే యస్య దుర్హనః కిం కరిష్యతి? 
ల ళ్‌ జ 
అతృణే పతితో వహ్నిః స్వయ మేవోపశామ్యతి! 


గడ్డి లేనిచోట పడిన నిప్పు దానంతట అదే చల్లారిపోయినట్లు క్షమా 
ళు యొ (౧ లయి 
వంతుడి పైన ఇతరులెంత దౌర్జన్యం చేసినా ఏమీ జరగదు. 


4,3, అనసూయ : 


ఇతరుల అభ్యుదయాన్ని చూసి ప్రతివాడు తనకు లేదే అని అసూ 
యపడతాడు. కాని మహాత్ముడు ఇతరులకు కలిగిన మంచిని తనకు 
కలిగినట్లు భావించి సంతోషపడతాడు. అసూయలేకపోవడమే అనసూయ. 
అసూయలేనివాడు ఎలాంటి కష్టాన్ని పొందకుండా ఎప్పుడూ ఆనందంతో 
ప్రకాశిస్తూ ఉంటాడని విదురుని ఉపదేశం, 

అనసూయః కృత ప్రజ్ఞ శోభనాన్యాచరన్‌ సదా! 

న కృచ్చ్రం మహదాప్నోతి సర్వత్ర చ విరోచతే! 

(వి. నీ. 364) 


భారతీయసంస్కృతి 19 


ఇలా అసూయపడకుండా ఉండటం మహాత్ములలో కనపడే అపు 
రూపమైన గుణం. ప్రయత్నపూర్వకంగా దాన్ని సాధించుకోవాలి. అసూయా 
రహితుడైన వ్యక్తి ఆనందానికి ప్రతీకగా కనబడతాదు. 


త్తీడ్శే శుభ్రత 


పరిశుభ్రత ఆకర్షణకు మూలకారణం. ఎంత గొప్పవాడైనా ఆపరిశు 
భ్రంగా ఉంటే సమాజం అతణ్ణి గౌరవించదు. అంతశ్ముద్ధితో పాటు 
బాహ్యశుద్ధికూడా చాలా అవసరం. ఆచారాలు వెర్రితలలు చేయనంతవ 
అకు శుచిగా ఉండటం అవసరమే. తలపనిచేయించుకోకుండా, స్నానమైనా 
చేయకుండా మురికి బట్టలతో తిరిగే వాడిని పతివ్రతలు కూడా ఎంతటి 
'ప్రీయుడైనా ఏవగించుకొంటారని ెద్దలిలా చెబుతారు -- 


అకృత్త కేశం చాస్నాతం మలోపహతవాససమ్‌! 
అపి (ప్రియం జుగుష్పన్సే సుమతేఒ పీ కులాంగనాః॥ 


ఇక్కడ కేవలం బాహ్యశుద్ధి చెప్పబడింది. దానితో పాటు అంతశ్ళుద్ధి 
కూడా ఉండటం చాలా అవసరమని పెద్దల మాట. 


ఉ,5 అవాయాసం : 


కొందజు ప్రతి చిన్న విషయానికి ఆరాటపడతారు. ఆయాసపడ 
తారు. తామెంతో పోగొట్టుకున్నట్లు బాధపడతారు. తమకు కలిగిన కొద్ది 
దుఃఖానికి లోకంలో ఎవరూ ఏమీ పట్టించుకోరేదనుకుంటారు. వీటిని 
వేటిని పట్టించుకోకుండా ఎలాంటి అలసట లేకుండా సుఖంగా కాలం 
వెళ్లబుచ్చుతుంటారు సాధువులు. 


అనసూయాఒ ఒర్హవం శౌచం సంతోషః (షీయవాదితా! 
దమః సత్యమనాయాసో న భవన్తి దురాత్మనామ్‌! 
(వి. నీ. 272) 


'పైగుణాలు దురాత్ములకుండవు. 


20. భారతీయసంస్కృతి 
ఉ,6 మంగళకొమన : 


“నేను సుఖంగా ఉండాలోని పశువులు పక్షులు కూడా అనుకుంటాయి. 
కాని నేను మౌత్రం కాదు మిగత జీవులందజు సుఖపడాలని కోరడం 
నిండైన న! సాధ్యం. 'అందజు సుఖంగొ ఉండాలి. అందటు 
ఆరోగ్యంగా ఉండాలి. అందటజు అభ్యుదయాలనందుకోవాలి. ఎవ్వరూ 
దుఃఖపడకూడదు' అని లోకంలో అందథజీ మంచిని కోరడం ఒకనాటి 
భారతీయుల ప్రత్యేక లక్షణం. అది మన తరతరాల వారసత్వం. వినండి 
పెద్దలమాట అజ 

సర్వేఒ(త్ర సుఖినస్సన్తు సర్వే సంతు నిరామయాః 

సర్వే భద్రాణి పశ్యన్తు మా కళ్చిద్దుఖభాగ్భవేల్‌ ॥ 


తమ చుట్లూ ఉన్న సమాజం బాగుండాలని ఎప్పుడూ లోకకల్యాణాన్ని 
లు 
సంకల్పించడం మహాత్ముల గుణం. నొకు మాత్రమే మంచి కలగాలి. మిగతా 
వారందజు ఏమైపోయినా పరవాలేదనుకోవడం _ దురాత్ముల స్వభావం. 


త్త అకొర్పణ్యం శ 


పిసినిగొట్టుగా జీవితమంతా గడిపీ ఎంత ధనాన్ని కూడబెట్టినా 
ప్రయోజనం లేదు. మితంగా సంపాదించాలి. చేసిన సంపాదనలో 
మితంగా అనుభవించాలి. కొంత భవిష్యత్తు కోసం జాగ్రత్త చేసుకోవాలి, 
అంతేగాని లోభితనంతో తను అనుభవించకుండా ఇతరులకు పెట్టకుండా 
డబ్బును కూడబెట్టకూడదు. ఎందువల్లనంటే ఊహించని స్థితిలో తప్పని 
సరిగా ఏదో ఒకరోజు ధనమైనా మానవళ్లీ వదిలేస్తుంది. లేక మానవుడైనా 
ధనాన్ని వదిలి పెట్టి వెళ్లిపోతాడు. అందువల్ల కృపణుడుగా బ్రతకగూడదు. 
కృపావంతుడుగా బ్రతకాలని మహాభారతం ప్రబోధిస్తున్నది. 


ధనం వా పురుషో రాజన్‌ పురుషం వా పునర్థనమ్‌! 
అవశ్యం ప్రజహాత్యేవ తద్విద్వాన్‌ కోఒనుసంజ్వరేత్‌॥ 
(మ. భా. శాంతి. 104.45) 


భారతీయసంస్కృతి ఇ 
ధనం శాశ్వతం కాదు అభిమూానధనం శాశ్వతం. కొంతవజకు శను 


అనుభవించాలి. కొంతకు కొంత ఇతరులకు పంచి ఇచ్చి వాళ్ల అభిమా 
వాన్ని సంపాదించాలి. మొండివాడుగా తయారుకాకూడదు. 


త్తి అస్ప ఎహ ఫి 


కోరికలే దుఃభానికి కారణం. కోరికలెంత తగ్గితే ఆంత మనశ్శాంతి 
లభిస్తుంది. దైవానుగ్రహంవల్ల లభించిన దాంతో తృస్తిపడి, జీవనాన్ని 
సౌగించడం తనకూ సమాజానికి కూడా మంచిది. కనుక _భాగ్యవశాన 
పొందిన దానితో సంతృప్తి చెందమని భగవంతుడెలా ఉపదేశిస్తున్నాడో 
చూడండి -- 

యదృచ్చాలాభసంతుష్షః ద్వంద్వాతీతో విమత్సరః। 

సమః సిద్ధావసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే॥ 

(భగ. 422) 


ఇవన్నీ వ్యక్తిని ఉత్తమసంస్కారపూర్ణుదుగా తీర్చిదిద్దటానికుపయోగించే 
గుణాలు. ఇలాంటి గుణసంపద కలవాళ్లో మహాత్ముడంటారు. 


5. సమొజోపయోగి గుణాలు : 


తన చుట్టూ ఉన్న సమాజంలో పాలల్లో నీళ్లలాగా తను కూడా ఒక 
డుగా కలసి మెలసి ఉండాలి. తన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ 
ఇతరులకు కూడా తన వల్ల అసంతృప్తి లేకుండా ఉండేటట్లు ప్రవర్తించాలి. 
అలా ఉండగలగాలం కే ప్రతివాడిలో కొన్ని గుణాలు కావాలి. అబి తన 
మనుగడకోసం కాకపోయినా సమాజగమనానికీ చాలా అవసరం. సంఘ 
జీవిగా ఉన్న మానవుడిలో ఆ గుణగణాలు లేకపోతే ఆందతీలో కలసి 
జీవించలేడు. అలాంటి సమాజోపయోగి గుణాలను కూడా సంస్కృత 
సాహిత్యం చక్కగా ప్రబోధించింది. వాటినిక్కడ సంక్షిస్తంగా ఆనుశీలిస్తు 


న్నాను. 


22 భారతీయసంస్కృతి 
5,1 మతసహనం : 


రుచులు, అభిరుచులు వేరైనక్లే మానవుల మతాలు కూడా వేరు, 
వేరుగా ఉంటాయి. తన మతమే. గొప్పదని, ఇతరుల మతం హీనమైందని 
కొందలు మూర్చులు వాదిస్తుంటారు. మతాలు వేరువేరుగా ఉన్నా మతి 
సరిగా ఉంటే భగవంతుడందజికీ ఒక్కడేనని అర్థమవుతుంది. అందుకే 
భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతీయ వేదాంతం ప్రబోధిస్తుంది. 


ఆకొశాత్పతితం తోయం యథా గచ్చతి సాగరమ్‌! 
సర్వదేవనమస్కారః కేశవం ప్రతిగచ్భతి॥ 


ఆకాశంనుంచి కురిసే వర్షం పొలాలపైన, చెరువుల్లోను, నేలపైన, 
నదుల్లోను పడుతున్నట్లు మనకనిపిస్తుంది. కానీ ఈ వర్షధారలు చివజకు 
ఎక్కడికి వెడతాయి? అలా అలా అన్నీ కలసి సముద్రంలో చేరిపోతాయి. 
అలాగే మీరు ఏయే దేవతలను పూజించినా, ఆ పూజలన్నీ భగవంతు 
డికే. చెందుతాయి. కాబట్టి మతసహనం మానవులకు ఎంతో అవసరం. 
మతసహనం ఉన్న సమాజంలో మతకలహాలకు చోటుండదు. 


5.2 పరోపకారం : 


ఇతరులకుపకారం చేయడమే పుణ్యం. ఇతరులను పీడించటంవల్ల 
పాపమే కలుగుతుంది. ఇదే. సకల శాస్త్రప్రారం. అయినా కొంతమంది 
ఎప్పుడూ పనిగట్టి ఇతరుల పై కక్ష సాధిస్తుంటారు. అటువంటివాడి జన్మ 
మానవజూతికే కళంకం. వేదాలు, శాస్త్రాలు ఎన్నో ధర్మాలు బోధించినా 
వాటన్నింటి సారం ఇతరులకు చేతనైనంత ఉపకారం చేయడమే. చూడండి-- 

శ్లోకార్టేన ప్రవక్ష్యామి యదుక్తం శాస్త్రకోటిషు! 

పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్‌॥ 


నీకు ఉపకారం చేయడానికి వీలులేకపోతే చేయలేనని చెప్పాలిగాని 
ఎప్పుడూ ఇతరులకు అపకారం. మాత్రం చేయకూడదు. పరోపకారిని ఈ 


భారతీయసంస్క అతి రై 


సమాజం ఎన్నటికీ మరచిపోదు. నీకు, అపకారం చేసిన వాడికి కూడా 
నీవు ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉండాలి. 


మనకీ శరీరాన్ని పరోపకారం చేయడం కోసమే భగవంతుడిచ్చాడు. 
ఇతరులను హింసించడానికి మాత్రం ఎన్నటికీ కాదు. చూడండి ఎంత 
మంచి సుభాషితాన్ని సంస్కృతసాహిత్యం అందిస్తున్నదో-- 

పరోపకారాయ ఫలన్తి వృక్షాః 

పరోపకారాయ వహన్ని నద్యః॥ 

పరోపకారాయ చరన్ని గావః 

పరోపకారార్థమిదం శరీరమ్‌! 


చెట్లు ఇతరులకోసమే పండ్లనిస్తున్నాయి. ఒక్క పందు కూడా అవి 
యొ గా 
తినవు. నదులు ఇతరులకోసమే (ప్రవహిస్తున్నాయి. ఆవులు ఇతరుల 
మేలు కోసమే చరిస్తున్నాయి. ఈ శరీరం కూడా ఇతరులకు ఉపకారం 
చేయడానికే సృష్టించబడింది. ఇతరులను హింసించడానికి ఎన్నటికీ కాదు. 
ప్రతిక్షణం ప్రతిమానవుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. 


ర్‌.3 ఐకమత్యం ల 


సంఘంలో అందజు కలసి మెలసి జీవించడం నేర్చుకోవాలి. దాన్నే 
ఐకమత్యమన్నారు. ఐకమత్యం ఉంటే ఎంతటి కష్టమైన పనివైనా తేలికగా 
సాధించవచ్చు. విడివిడిగా గడ్డిపరకలు ఏనుగునేమీ చేయరేవుగాని కొ 
కలిసి మోకుగా తయారైతే మదగజాలను కూడ అవి బంధించగలుగుతాయి. 
చూడండి -- 

అల్సానామపి వస్తూనాం సంహతిః కార్యసాధికా! 

తృణైర్లుణత్వమాపన్నైః బధ్యన్నే మత్తదన్తినః॥ 


అలాగే కలియుగంలో మానవులందణు కలసికట్టుగా పనిచేయడం 
ఎంతైనా అవసరం. అందీ శక్తులు ఒకటైతే అసాధ్యమైన పనే ఉండదు. 


2 భారతీయసంస్కృతి 


బియ్యం పైన పొట్టు ఉంశ్రేగాని ఆది నేలలో మొలకెత్తదు. అది పొట్టు 
కదా! అని తక్కువగా చూడగూడదు. ఆది కూడా ఎంతో అవసరమైందే. 
అందుకే అందణీనీ కలుపుకొని పోవాలని సంస్కృతసాహిత్యం ఇలా ఉపదే 


కిమ్తన్నద = 
సంహతిః శ్రేయసీ పుంసాం భూయసీ చ కలౌయుగే! 
తు షైరపి పరిత్యక్తాః న ప్రరోహంతి తండులాః॥ 


ఈ లోకంలో దేన్ని తక్కువగా భావించకూడదు. ఎంత పనికి రాని 
నస్తువుతోనైనా ఎప్పుడో ఒకప్పుడు పని ఏర్పడవచ్చు. 


రడ ('ప్రీయభాషణం ః 


కఠినంగా మాట్టాడి ఇతరుల మనసు కష్ట పెట్టకూడదు. తొందరపా 
టులో ఆవేశంలో మనం మాట్టాడే మాటలు ఇతరులను ఎంతకాలం 
బాధపెడతాయో మనమూహించరేము. కొంతమంది మాటలు తూటా 
ల్లొగా తోటివారిని వేధిస్తాయి. వారి హృదయాలకు తూట్లు పొడుస్తాయి. 
ఇంకొంతమంది మాటలు అమృతపు ఊటల్లాగా పదికారాలపాటు మధుర 
స్మృతుల్లో మిగిలిపోతాయి. అందుకనే ఎంత కఠినమైన విషయాన్నెనా 
'ప్రీయభాషణంతో ఇతరులకు చెప్పగల్లటం గొప్ప నేర్పు. అది అందటిశీ 
ఉండదు. (స్రీయంగా మాట్టాడటాన్ని ెద్దలెలా ప్రశం సిస్తున్నారో చూడండి-- 


న తథా శశీ న సలిలం 

న చందనరసో న శీతలచ్చాయా! 

ప్రహ్లాదయతి హీ పురుషం 

యథా మధురభాషిణీ వాణీ! (ఆర్యా. 12) 


చంద్రుడు, చల్లని నీళ్లు, చందనరసం, చల్లని నీడ, మానవల్లి ఆనం 
దపరుస్తాయి. నిజమే! కాని అంతకంటే మధుర వధురమైన భాషణం 


భారతీయసంస్కృతి 25 


ఎంతో సంతోషపరుస్తుంది. బాధలన్నింటినీ ఒక్క క్షణంలో పోగొడ్డుంది. 
మైమరపీస్తుంది. 


'ప్రీయంగా మాట్లాడితే అందలు సంతోషిస్తారు. నాలుగు మాటలు 
తియ్యగా చల్లగా మాటాడితే నీదేం పోయింది? మృదువుగా మధురంగా 
మాట్టాడమని ఈ సుభాషితం బోధిస్తున్నది. 


(ప్రీయవాక్యప్రదానేన సర్వే తుష్యంతి జన్తవః॥ 
తస్మాత్తదేవ కర్తవ్యం వచనే కా దరిదతా। 


మరీ కఠినంగా మాట్టాడి మనసులు నొప్పించడం కంటే హితంగా 
మితంగా (ప్రియంగా మాట్లాడటంలో ఎంతో అందం ఉంది. అందటికీ 
ఆనందం కూడా ఉంటుంది. 


55 సత్సంగం న 


సంగం మంచిది కాదు. కాని సత్సంగం మంచిది. మహాత్ములతో 
సంబంధం మంచికి మార్గమవుతుంది. భౌతిక విషయాలకోసం కాకుండా 
ఆధ్యాత్మిక తత్త్వ విచారణ కోసం, జ్ఞాన సముపార్షన కోసం పెద్దల నాశ్ర 
యించడం వారి ద్వారా ఆత్మోన్నతికి కావలసిన విశేషాలను తెలుసుకోవడం 
చాలా మంచిదని మన సాహిత్యం చెప్పుతున్నది. 


సత్సంగకల్పవృక్షోఒసౌ సర్వాభీష్టఫలప్రద॥! 
సువాక్యామృతవర్షేణ శ్రీంస్తాపాన్‌ హరతే క్షణాల్‌॥ 


సత్సంగం కల్పవృక్షం లాంటిది. ఇది ఐహిక ఆము స్కీ కొభీష్టాలను 
సాధించిపెడుతుంది. మహాత్ములుపదేశిం చిన నుంచిమాటలనే అమృత 
వృష్టితో మనలోని తాపాలన్నింటిని ఒక్క క్షణంలో. మటుమాయం 
చేస్తుంది. అందుకని ప్రతివాడికి సల్ఫంగం చాలా అవసరం. 


26 భారతీయసంప్కృతి 
మహాజనుల సంపర్కంవల్ల ప్రతివానికి అభ్యుదయం కలుగుతుంది. 
కేవలం నీటిబొ ప్టైనా తామరాకుపై నున్నప్పుడు ముత్యంలాగా ప్రకాశిస్తుంది. 
మహాజనస్య సంపర్కః కస్య నోన్నతికారకః! 
పద్మపషత్రస్థితం తోయం ధత్తే ముక్తాఫలశ్రియమ్‌! 


అందువల్ల మహాత్ములతో పరిచయం పెంచుకొని వారిని అనుసరించి 
ఉండటం చాలో అవసరమని పెద్దలమాట. 


శీటోఒపీ సుమనస్సంగాదారోహతి సతాం శిరః! 
అశ్మాపి యాతి దేవత్వం మహద్భిః సుప్రతిష్టిల . 


పూలతో చేరడం వల్ల చీమ కూడా మహాత్ముల శిరస్సుపైకి ఎక్క 
గలుగుతున్నది. పెద్దలచేత _ ప్రతిష్టింపబడితే రాయి కూడా దైవభావాన్ని 
పొందుతున్నది. 


56 దూరదృ ప్రీ న 


కొందజీకి ముందు చూపు శూన్యం. ఎప్పటి విషయం అప్పుడు ఆలో 
చించుకుంకే పోలేదా? అని వారి ఆలోచన. కాని దానివల్ల ఉన్నట్టుండి 
ప్రమాదాల్లో చిక్కుకుంటారు. అందువల్ల దూరదృష్టితో రాబోయే ఆప 
దలను ఊహించి వాటి ప్రతి[క్రియలను సిద్ధం చేసుకోమంటుంది ఇలా 
సంస్క తీసా హిత్యం ఆజ 


చింతనీయా హి విపదామాదావేవ ప్రతిక్రియాః॥ 
న కూపఖననం యుక్తం ప్రదీప్తే వహ్నినా గృహే! 


నిప్పుపడి ఇల్లు తగలబడి పోతుంపే “పార పలుగు తీసుకు రండి 
బావి తవ్వుదాం, నీళ్లు పడితే ఇంటి మంటలు ఆర్బవచ్చు” ననడం ఎంత 
అవివేకమో ఆలోచించండి. అందుకని ముందు జాగ్రత్త అన్నింట్లోను ఆవ 
సరమే. " 


భారతీయసంస్కృతి 27 
ర్‌.7 మనోనిగ్రహం ; 


మనస్సును నిగ్రహించనివాడు సమాజంలో వచ్చే ఒడుదుడుకుల్ని 
తట్టుకోలేడు. మనస్సును నిగ్రహించిన వాడి ప్రవృత్తి లోకానికి ఉద్వేగం 
కలిగించదు. ఆలాగే లోకంలోని పరిస్థితులకు అతడు కూడా ఉద్వేగాన్ని 
పొందడు. వాడికి హర్షం, కోపం, భయం, ఉద్వేగం ఇలాంటివేవీ ఉండవు. 
అటువంటి భక్తుల్లే భగవంతుడు (ప్రేమించేదని భగవద్గీత ఇలా బోధిస్తుంది-- 


యస్మాన్నోద్విజతే లోకః లోకాన్నోద్విజతే చ యః 
హర్దామర్షభయోద్వే గః ముక్తో యస్స చ మే ప్రియః 
జె యె కా 
(భ. గీ. 12.15) 


సమాజంలో పదిమందితో కలసి పనిచే పేటప్పుడు ప్రతివాడికి మనోని 
(గ్రహం తప్పకుండా ఉండాలి. 


6. మానవత్వపు విలువలు :; 


“జన్తూనాం నరజన్మ దుర్లభం” అన్నారు పెద్దలు. ఎన్నో జన్మల తపః 
ఫలం వల్లనే మనకు మానవజన్మ లభిస్తుంది. అది రాకముందు దాని 
కోసం తపించిన జీవుడు అది లభించిన తరువాత దాన్ని వ్యర్థం చేసుకొని 
పరితపిస్తుంటాడు. మజీ మానవత్వం సార్ధకం కావాలంటే ఏంచేయాలి? 
ప్రత్యేకంగా ఏమీ చేయనక్కజలేదు.. దాని విలువను పెంచేటట్లు ప్రవర్తిం 
చాలి. అంటే సత్య ధర్మ శాంతి (పేమ అహింసలనే అయిదింటిని బాగా 
తెలుసుకొని తన జీవితంలో పాటించాలి. వాటిని పాటిస్తే మానవత్వానికి 
అందం పెరుగుతుంది. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. అందుకే 
సత్య ధర్మ శాంతి (ప్రేమాహింసలను మానవత్వపు విలువలు అన్నారు. వీటిని 
సంస్కృతసాహిత్యం ఎంతో చక్కగా ఉపదేశించింది. చూడండి -- 


6.1 సత్యపాలన ; 


సత్యాన్ని పరిపాలించడం చాలా కష్టమైన పని. ఎన్నో మాటలు 
చెప్పొచ్చు. కొని చెప్పింది చేయడం అంత తేలిక కాదు. అదొక 


28 భారతీయసంస్కృతి 


అసిధారావ్రతం. అందులో నెగ్గినవాళ్లు ఈ సృష్టిలోనే చాలా కొద్దిమంది. 
సత్యమంటే భగవంతుడు. సత్యంలోనే ధర్మం ప్రతిష్టించబడి ఉంది. అక్షయ 
మైన వేదరాశి సత్యస్వరూపమైంది. సత్యం వల్లనే పరలోకాలు సిద్ధిస్తాయి. 
కనుక సత్యాన్ని ఆరాధించండని రామాయణం ద్వారా వాల్మీకి అందించిన 
వాగ్రత్నాన్ని పరిశీలించండి -- 


సత్యమేకపదం బ్రహ్మ సత్యే ధర్మః ప్రతిష్పితః! 
సత్యమేవాక్షయా చేదా స్పత్యేనైవాఒఒప్యతే పరమ్‌॥ 
(వా. రా. అ. 14-70) 


ఇంత వేగంగా తిరిగే భూమి ఇలా నిలస్తున్నదంటే సత్యమే దానికి 
“కారణం. సూర్యుడు క్రనుం తప్పకుండా ఇలా ప్రకాశించడానికి సత్యమే 
కారణం, వాయువు ఇలా నీచడానికీ సత్యమొక్క టే మూలం. ప్రపంచగమన 
మంతా సత్యంలోనే రూపుదిద్దుకొంటున్న దని "పెద్దలమాట. 


సత్యేన ధార్యతే పృథ్వీ సత్యేన తపతే రవిః! 
సత్యేన వాతి వాయుశ్చ సర్వం సత్యే ప్రతిష్టితమ్‌॥ 
నసాసభాయత్రన సన్తి వృద్ధా 
నతేవృద్ధాయే న వదన్తి ధర్మమ్‌! 
నాసౌ ధర్మో యత్ర న సత్యమస్తి 
న తత్పత్యం యచ్చలేనాభ్యు పేతమ్‌! 
(వి. నీ. 3.57) 


విదురనీతిలో వృద్ధులు లేనిది సభకాదని, ధర్మం చెప్పలేకపోతే వాళ్లు 
వృద్ధులే కారని, ఎందులో సత్యముండదో అది ధర్మం కాదని, ఛలంతో 
అంగీకరించబడింది సత్యం కాదని నిరూపించబడింది. అందువల్ల సత్యస్వరూ 
పాన్ని బాగా తెలుసుకొని దాన్ని పరిపాలించాలి. సత్యరహితమైన ఏ పవైనా 
వ్యర్థమే అవుతుంది. 


భారతీయసంస్క ంతి 20 
6.2 ధర్మనిష్ట స 


ధర్మమనే పదానికి వ్యవహారంలో అనేకార్థాలు చెప్పాల్సి వస్తుంది. ప్రక 
రణాన్ని బట్టి అర్థభేదం సంభవిస్తుంది. ఇక్కడ లోకవ్యవస్థ దెబ్బతినకుండా 
ప్రతివాడు అనుసరించాల్సిన సామాన్య నియమమనే అర్థం చెప్పుకుంటే 
సరిపోతుంది. సమాజాన్ని చక్కజేపే ధర్మాలను ఎవ్వరూ అతిక్రమించ 
కూడదు. అలా అతిక్రమిస్తే సమాజగమనం దెబ్బతింటుంది. అందుకనే 
పెద్దలిలా అంటారు. 


ధారణాద్ధర్మ ఇత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః 
యత్స్యాద్ధారణసంయుక్తః స ధర్మ ఇతి నిశ్చయః॥ 


పశువులు, పక్షులు, చీమలు, దోమలు, చివజకు ఘాతుక మృగాలు 
కూడా వాటి వాటి సహజధర్మాన్ని ఎప్పుడూ తప్పటానికి ప్రయత్నించవు. 
ధర్మనిష్ట లేనివాడు, ధర్మాన్ని అతిక్రమించేవాడు మానవుడు మాత్రమే. 
అందుకే మానవుడికే ధర్మోపదేశం చేస్తున్నాయి. శాస్త్రాలు. 


ఇప్పుడే ధర్మం ఆచరించాల్సిన పనేముంది? ఎప్పుడో వృద్దాప్యంలో 
చూద్దాంలే అనుకొంటారు కొందజు యువకులు. కొనీ అది పారబాటం 
టున్నదీ సుభాషితం -- 

యువైవ ధర్మశీలః స్యాదనిత్యం ఖలు జీవితమ్‌! 

క్రో హి జానాతి కస్యాద్య మృత్యుకాలో భవేదితి! 


అందథికీ తెలియని రహస్యం ఒకే ఒకటుంది. అది వారి మరణ 
రహస్యం. ఎవరు ఎప్పుడు పోతారో ఎవ్వరికీ తెలియదు. అలాంటప్పుడు 
ఎప్పుడో ముసలితనం వచ్చిన తరువాత ధర్మమాచరించవచ్చులే! అనుకో 
వడం ఎంత పొరపాటో ఆలోచించండి. ఇప్పుడే శరీరం దృఢంగా ఉన్న 
దశలోనే ధర్మబద్ధమైన జీవితం గడి పితీరాలి. అప్పుడే మానవత్వం వికసిస్తుంది. 


30 భారతీయసంప్క అతి 
6.3 శాంతి : 


ప్రపంచంలో ఎవడూ డబ్బు పెట్టి కొనరేనిది శాంతి. దాన్ని సాధనచేసి 
సంపాదించుకోవాలేగాని ఊరికే లభించదు. లోకంలో ఉన్న పదార్థాలలో 
అతివిలువైనది కూడా శాంతి ఒక్కట్‌. అహంకారం, రాగం ఉన్నంతవజకు 
ఎవ్వరికీ శాంతిలభించదు. ఆ రెండు పోతేనే శాంతి లభించేది. అందుకే 
మన _వాబ్బయంలో మోక్షద్వారంలో మొదటి ద్వారపాలకుడుగా శమం 
పేర్కొనబడింది. శమం ఏర్పడితేనే గొని శాంతి లభించదు. 


మోక్షద్వారే ద్వారపాలాశ్చత్వారః పరికీర్తితాః! 
శమో విచారస్సంతోషశ్చతుర్ధః సాధుసంగమః॥ 


ఉపనిషత్తులను పఠించే ముందు తరువాత గూడ శాంతిపాఠం చెబు 
తొరు. అహంకారం వల్ల రాగద్వేషాలవల్ల రెచ్చిపోయినవారు సొత్తి (కులను 
వారి ధార్మికజీవనాన్ని ఇబ్బంది పెట్టకుండా (ప్రపంచమంతా ప్రశాంతితో 
ఉండాలని ప్రసన్నమనస్కులై ప్రజలుండాలని ఉపనిషత్తులు ఆకాంక్షిస్తు 
న్నాయి. 
(6,4 (గ్రేమ జ 


మానవుడికున్న ఒక అపురూపమైన విలువ గ్రేమ. నిస్సా ర్హంగా 
ఇతరులను (ప్రేమించడం. అది ఎప్పుడు కుదురుతుంది? ఉదాత్తమైన 
సంస్కారం అతడికున్నప్పుదు. ప్రపంచమంతా భగవన్మయంగా కనబడినప్పుడు. 


ఏదో స్వార్ధంతో ఇతరులపై (ప్రేమనటించటం చాలామందిలో కన 
బడుతుంది. కాని దివ్యమైన (ప్రేమ నిర్వ్యాజమైన (ప్రేమ కావాలి. 
అణువణువునా భగవంతుడున్నాడనే భావన స్థిరపడితేనే గాని ఇలాంటి 
(ప్రేమ కలుగదు. అందుకే ఉపనిషత్తులిలా ఉద్దోషిస్తున్నాయి -- 


“రసో వై సః రసగ్గే హ్యేవాయం లబ్బ్వా ఆనందీ భవతి” 


భారతీయసంస్కృతి 31 


భగవంతుడు రసస్వరూపి. అంపే (ప్రేమస్వరూపి, ఆయన మాట 
(ప్రేమ, ఆయన బాట' ప్రేమ. ఆయనే గ్రేమ. 


6.5 అహింస : 


అహింసకు పుట్టిల్లు భారతదేశం. అహింసకు వారసులు భారతీయులు, 
ఈ గడ్డపై పుట్టిన ప్రతివాడికి అంతరంగంలో ఏదో ఒక మూల అహింసా 
భావన ఉండి తీరుతుంది. త్రికరణశుద్ధిగా ఏ జీవికి హాని తల పెట్టకపోవ 
డమే అహింస అని మహర్దుల అభిప్రాయం. 

కర్మణా మనసా వాచా సర్వభూతేషు సర్వడా! 

అత్లేశజననం ప్రోక్తా త్వృహింసా పరమర్షిభి॥ 


క్రియతో మాత్రం కాకుండా మాటలతో గొని, మనసులో గాని ఎవ 
రికీ హాని తలపెట్టకూడదని ప్రాచీన భారతీయులు నమ్మారు. అలా 
అహింసను సాధన చేయగలిగినవాడు అమృతత్వాన్ని పొందుతాడు. అంతే 
కాదు అహింసావ్రతంలో సిద్ధి పొందినవాడి చుట్టై డన్న ఘాతుకమృగాలు 
కూడా హింసాస్వభాదాన్ని విడనాడుతాయని పతంజలి యోగదర్శనంలో 
ఇలా అంటున్నాడు వూ 


| రి జ శ 

“అహింసాప్రతిష్టాయాం వైరత్యాగః 

ఇంద్రియాణాం నిరోధేన రాగద్వేషక్షయేణ చ! 

అహింసయా చ భూతానామమృతత్వాయ కల్పతే॥ 

ఇంద్రియనిరోధం, రాగద్వేషనాశం, జీవులను హింసించకపోవటం, 
వీటివల్ల అమృతత్వ సిద్ధి కలుగుతుంది. 

ణా న్‌ 
7. దోషదూషణం : 


సంస్కృతసాహిత్యంలో మానవకల్యాణానికి కావలసిన అనేక గుణాల 
స్వరూపం ఎంత చక్కగా వివరించబడిందో అంతకంటే చక్కగా మానవా 


3 భారతీయసంస్క ఎత 


భ్యుదయనిరోధకాలైన దోషాల ఖండనం కూడా దొరుకుతున్నది. ప్రాచీన 
భారతీయులు ఆ దోషాలను ఖండించి వీటిని మీదగ్గణకు కూడా రానీయ 
వద్దని మనల్ని హెచ్చరిస్తున్నారు. అందులో కొన్ని దోషాలను మాత్రం 
ఇక్కడ సంగ్రహంగా పేర్కొంటున్నాను. 


7 చాంచల్యం న్‌ 


చాలామందికి మనస్సు స్థిరంగా నిలబడదు. అతి చంచలంగా 
ఉంటుంది. అలాంటి మనస్సుతో వారుఎన్నో అవస్థలు పదుతుంటారు. 
కొని ఇలాంటి మనశ్చాంచల్యం కలవాళ్లు తమకు ఉపయోగపడరు. లోకా 
నికీ ఉపయోగించరు. కనుక అలాంటి మనస్సును ప్రయత్నపూర్వకంగా 
నిగ్రహించాలి. 


రి, + న! జ్‌ 
చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్ద బ్రడమ్‌! 
తస్యాఒహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్‌॥ 
(భు గీ. 634) 


మానవుని మనస్సు అతళ్లో మథిస్తూ ఉంటుంది. చాలా బలం కలది. 
దృఢమైనది. కనుకనే _అర్జునుడిలా శ్రీృష్ణునితో అంటున్నాడు. మనస్సు 
నిగ్రహించడం జంరూమారుతాన్ని లాగిపట్టడం లాంటిది. అది నిరంత 
రాభ్యాసంవల్ల కాని సాధ్యం కాదు. చాంచల్యం పోవాలంపే మనస్సును 
నిగ్రహించాలి. 


72 అసంతృ ప్తి; 


ఉన్నదానిని చూచి తృష్పిపడటం చాలా అవసరం. కాని మానవుడికి 
దృష్టి తనకున్న దానిమీద కంటే లేని దానిపైనే ఉంటుంది. ఏదో లేదని 
అసంతృష్పితో బాధపడటం మంచిది కాదు. ఉన్నదాన్ని చూసుకొని తృప్తిగా 
బ్రతకడం నేర్చుకోవాలి. 


భారతీయసంప్క ఎత 33 


అపీ చేదుదనేమి సమంతాద్భూమిమిమాం లభతే సగవాశ్వామ్‌! 
నస తేన ధనేన ధరైషీ తృష్యతి కిన్ను సుఖం ధనకామః॥! 
+ (న్యా. భా 4.1.) 


సమస్త సంపదలతో ఈ భూమండలాన్నంతా సంపాదించినా ధన 
కామనగలవాడికి తృప్తి కలగదు. ఇంకా ఏదో సంపాదించాంనే ఆశ 
మిగిలిపోతుంది. అందునల్ల అశాంతి కలుగుతుంది. కనుక ప్రతివాడు 
తృష్తిీపడటం నేర్చుకోవాలి. 


7,3 నిరుత్సాహం థ్‌ 


కొందయు ప్రతిదానికీ *నేనేం చేయగలనండీ! నావర్లేమౌతుందీ” అని 
ఎంతో నిరుత్సాహం చూపిస్తారు. నిజానికి శక్తి కలవాడు కూడా ఇలా 
నిరుత్సాహపడితే కొంతకాలానికి. దేనికీ పనికిరాకుండా పోతాదు. కనుక 
అలాంటి నిరుత్సాహాన్ని దగ్గణక్కూడా రానీయకూడదు. 
లి 
ఆత్మవిశ్వాసం పెరగాలేగాని తరగగూడదు. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్లె 
ప్పుడూ నిరుత్సాహానికి గురికారు. పార్భుడు కదనరంగంలో నిరుత్సాహానికి 
గురైనప్పుడే పార్ధసారథి అతణ్లి ఉల్సాహపరవి విజయుళ్లో చేసి విజయలకి శ్ర 
షాలు ళా న. య య! 
వరించేటట్లు అనుగ్రహించాడు. నిరుత్సాహాన్ని నిర్దాక్షిణ్యంగా పారద్రోరాలి. 
ను. యిలు 


74 సంశయం : 


మానవుణ్ణి ముందుకు పోనీయకుండా వెనకకు రానీయకుండా చేసేది 
సంశయమే. తనపైన తను చేశే పనిమీద విశ్వాసం ఉంటే, తప్పక అతదు 
విజయం సాధించగలుగుతాడు. అడుగడుగునా సంశయగ్రస్తుడవుతుం టే 
వినాశాన్ని కోరి తెచ్చుకుంటాడు. అతడికి సుఖం కాని, ఇహపరాలు గాని 
ఉండవు. 

అజ్జశ్చాశద్దధానశ్చ సంశయాత్మా వినశ్యతి! 

నాయం లోకోఒస్తి న పరో న సుఖం సంశయాత్మనః॥ 

(భగ) 


కనుక సంశయాన్ని మన మనస్సులోకి రానీయకుండా జాగ్రత్త పడాలి. 


ర భారతీయసంస్కృతి 
75 భయం : 


భయపడేవాడు. ఏకార్యాన్నీ సాధించలేదు. నిర్భయంగా రంగంలోకి 
దూకి ఆత్మవిశ్వాసంతో కార్యాన్ని సాధించాలే గాని భయంతో వణికేవాడికి 
కార్య సిద్ధి ఎలా కలుగుతుంది? మన అభివృద్ధికి అద్దుతగిరే ఆరు దోషాల్లో 
భయం కూడా ఒకటని విదురుని నీతివాక్యం. 


షడ్దోషాః పురుషేణీహ హోతవ్యా భూతిమిచృతా! 
నిద్రా తంద్రా భయం క్రోధ ఆలస్యం దీరస్తూత్రతా॥ 
(వి. నీ. 183) 


కనుక భయాన్ని వదిలి ధైర్యంగా ప్రతిసనిలోను ఉత్సాహంగా పాల్గొని 
విజయాన్ని సొధించాలని మన వాబ్మయమిచ్చే సందేశం. 


7,6 తొందరపాటు :; 


కొందజు అతి నిదొనంగా పనులు ప్రారంభిస్తారు. మథీ కొందయజు 
అతి తొందరగా పనులు జరగాలంటారు. ఈ రెండు నిజంగా తప్పులే. 
అవసర మొచ్చినప్పుడు చాకచక్యంగా పనులు _ చేయాలి గాని ఆలోచనా 
రహితంగా తొందరపడి ఏ పనీ చేయకూడదు. భారవి అందుకే ఇలా 
అంటాడు-- 


సహసా విదధీత న [క్రియాం అవివేకః పరమాపదాం పదమ్‌! 
వృణతే హ్‌ విమృశ్యకారిణం గుణలుబ్ధాః స్వయమేవ సంపదః! 
(కీరా. 1) 


అవివేకంవల్ల ఆపదలొచ్చి పడతాయి. చక్కగా విమర్శించి కార్య 
నిర్వహణ చేసే గుణవంతుల్లి సంపదలు స్వయంగానే వచ్చి, వరిస్తాయి. 
అందుకని తొందరపాటును తొందరగా వదిలిపెట్టాలి. 


భారతీయసంస్క ఎతి 3ర్‌ 

7.7 పరుషభాషణం : 

ఎవ్వరితోను కఠినంగా మాట్లాడకూడదు. మృదువుగా నెమ్మదిగా 
మాట్లాడాలి. అనవసరమైన వైరాలు పెంచుకొని వివాదాల్లోకి దిగకూడదు. 
ఎవరేది చెప్పినా ఆవేశపడక 'మంచిది' 'మంచిది' అని మాత్రమే చెప్పాలి. 
ఇది ఉదాత్తమైన ప్రవర్తనగా పెద్దలు చెబుతారు. 

క! ల! 
భద్రం భద్రమితి బూయాత్‌ భద్రమిత్యేవ వా వదేత్‌। 
శుష్కవైరం వివాదం చ న కుర్యాత్కేన చిత్సహ! 


ఇతరులు ఆవేశపడి పరుషంగా మాౌట్టాడేటప్పుడు మనం కూడా 
ఆవేశంగా మాట్లాడకూడదు. ఓర్పుతో ఉండటం నేర్చుకోవాలి. పరుష 
భాషణంవల్ల వైరం ఇంకా ఇంకా పెరుగుతుంది. లేకపోతే మనమే ముందు 
పరుషంగా మాట్టాడితే మన కార్యమే చెదుతుంది. 


78 కొముం : 


మానవుడు బాహ్య శత్రువులను జయించటం చాలా తేలిక కాని 
అంతశ్శత్రువులను జయించడం కష్టసాధ్యం. మానవునికి గల ఆర్లురు అంత 
శృత్రువులలో మొదటిది కామం. ఈ కాముడు చిత్రవిచిత్రమైన రీతులలో 
మనల్ని జయించడానికి వలలు పన్నుతాడు. చూడండి -- 
కామనామ్నా కీరాతేన విశీర్తా ముగ్గచేతసః! 
ళా యణ 
నార్యో నరవిహంగానామంగబంధనవనాగురా॥ 


కాముడనే. కిరాతుడు పురుషవిహంగాలను బంధించడానికి పన్నిన 
రంగులవలలే ఈ సుందరీమణులు. అందువల్ల అతివల వలల్లో చిక్కుకొని 
చిక్కులు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. 


79 క్రోధం ; 


కోధాగ్ని రగుల్కొన్నదంటే అది దావాగ్నిలా తయారవుతుంది. దాన్ని 
చల్గార్చడం మానవుల తరం కాదు. అందుకనే అది ఏర్పడకుండానే 
చూసుకోవాలి గాని తరువాత విచారించి ప్రయోజనం లేదు, 


36 భారతీయసంస్క ఏతి 
క్రోధః సుదుర్దయః శత్రుః లోభో వ్యాధిరనంతకః! 


సర్వభూత హితః సాధురసాధుర్నిర్వయః స్మృతః॥ 
(మ; భా. వన. 313.46) 


శోధమనే అంతశ్శత్రువు మనల్నెప్పుడదూ రెచ్చగొడుతూనే ఉంటాదు. 
కాని మనం నిదానంగానే ఉండాలి. రెచ్చిపోతే ఆత్మవినాశం తప్పదు. 


710 లోభం : 


లోభం వల్లనే మానవుడు. ఇంకా ఇంకా సంపొదించాలని ఎవ్వరికీ 
ఏమీ ఇవ్వకుండా దాచుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇదొక 
వ్యాధిలాంటిది. దీనికి ఏ మందులూ లేవు. 


విద్యమానే ధనే లోభాద్దానభోగవివర్షితః। 
పశ్చాన్నాస్తీతి యో బ్రూయాత్సోఒక్షయం నరకం వ్రజేత్‌॥ 
(మ. భా. వన. 313.60) 


డబ్బు ఉండి కూడా ఇతరుల కివ్వకుండా, తొను అనుభవించకుండా 
కాపలా కాస్తుంటాడు లోభి. తన దగ్గణ ఉంచుకొని కూడా అవసరమైన 
వాడొచ్చి అడిగినప్పుడు లేదని చెప్పే లోభికి అక్షయనరకం సంభవిస్తుంది. 


711 మోహం : 


ఇది ధర్మమని, కర్తవ్యమని తెలిసికూడా దాన్ని అతిక్రమించడం 
మోహం, ధర్మవిమూఢ స్థితిలో మోహం మొగ్గతొడుగుతుంది. ఒకప్పుడు 
మోహం వల్ల ఏది ధర్మమో! ఏది అధర్మ మో! తెలుసుకోలేని స్థితి కూడా 
సంభవిస్తుంది. 

మోహో హి ధర్మమూఢత్వం మానస్త్వాత్మాభిమానితా! 

వ న! అలి 
ధర్మనిష్క్రియతా ౬ ఒలస్యం శోకస్త ప్రజ్ఞానముచ్యతే॥ 
(మ. భా. వన. 313.48) 


భారతీయసంస్కృ ఎత 37 


మానవుడు ఎన్నటికీ మోహపరవశుదు వాకూడదు. వివేకంతో ప్రవ 
ర్షించాలి. ప్రశాంతంగా ఆలోచించాలి. 


712 మదం ; 


విద్యామదం, ధనమదం, జనమదమని వముదొలు మూడురకాలు. 
గర్వంతో విర్రవీగే వారికి నాలుగక్షరాలు వస్తే నేను గొప్పు పండితుల్లిని 
మదం పెరుగుతుంది. నాలుగు రూపాయలు చేరితే నేనెంతో ధనికుల్లని 
మీసం మెలిపెడతాదు. నేనింత గొప్ప కులంలో పుట్టాననో ఇంతమంది 
నాకు మద్దతుదార్లు ఉన్నారనో ఎగిరిపడటం అభిజనమదం రేక జనమదం 
అవుతుంది. 

విద్యామదో ధనమదస్తృతీయోఒభిజనో మదః 

మదా ఏతేఒవలిప్తానామేత ఏవ సతాం దమాః॥ 

(వి నీ. 244) 


గర్వితురైన వాళ్లకు ఇవి మదారైతే సత్పురుషులక్సు ఇవి దమాలౌ 
తాయి. సత్పురుషులు ఎంత విద్య ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంతమంది 
జనం ఉన్నా నిగ్రహంతోనే ఉంటారు. వారికవి మదాన్ని కలిగించవు. 
713 మాత్సర్యం వ 

తన కపకారం చేశాడనో, రేక చేస్తాడనో ఎవరితోనో ఒకరితో వైరం 
"పెంచుకొని పగసాధించాలనుకోవడం మాత్సర్యమవుతుంది. _ ప్రతీకారం 
చేసే వజకు నిద్రపట్టకపోవడం అతడిని తిరిగి ఎరా దెబ్బ కొడతానా అని 
ఎదురు చూస్తుండటం మనం కొందటీలో చూస్తుంటాం. అటువంటివారిని 
మత్సరులంటారు. 


మాత్పర్యంతో మలినమైన మనస్సుకు మంచి చెడ్డలు తోచవు. 
ఇంకొకరు. చెప్పినా నచ్చవు. వివేకం శూన్యమవుతుంది. ఓర్పు 
పూర్తిగా దిగజారి పోతుంది. 


88 భారతీయసంస్కృతి 


అవతలివాడిని తను ఏమీ చేయలేకపోతే పట్టుదల ఇంకా పెరిగిపో 
తుంది. ఆవేశం అందలం ఎక్కుతుంది. ఆరోగ్యం నాశనమవుతుంది. 
చివజకు ఆత్మవినాశం సంభవిస్తుంది. 


8. మానవతకు మహోపదేశం : 


వైదికవాబ్బయంతో ప్రారంభమైన సంస్కృతసాహిత్యం తరతరాలుగా 
లోకకల్యాణానికి అంకితమై. భారతీయ సంస్కృతిని తీర్చిదిద్దింది. విశ్వ 
కుటుంబ భావనను మానవజాతిలో కలిగించి సమాజంలో వారి వారి 
ధర్మాలను వారు నిర్వహిస్తూ సమభావంతో ఆనందమయ జీవితాలను 
గడపటానికి దోహదంచేసింది. సంస్కృతసాహిత్యం ద్వారా మనజాతికి 
లభించిన వారసత్వాలు ఎన్నో ఉన్నా అందులో ఆశ్రమధర్మం ఎంతో 
విశిష్టమైంది. 


ర! ఆశ్రమవిభాగం స 


ఆశ్రమధర్మ నేపథ్యంలో మానవ జీవితానికి ఇతర దేశాల్లో గాని వారి 
సంస్క ంతుల్లో గొని ఎక్కడా లేనటువంటి భాష్యాన్ని మన సాహిత్యం 
చెప్పగలిగింది. ప్రతివాడు తన జీవితాన్ని తను చక్కగా అనుభవిస్తూనే 
సమాజానికి సేవ చేయటానికి ఉపయోగపడేటట్లు ఒక మంచి వ్యవస్థను 
అభ్యూహించింది. దాని ప్రకారం మానవ జీవితం వయోధర్మాన్ని బట్టి 
బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసాశ్రమాలని నాలుగు దశలుగా విభ 
జింపబడింది. ప్రతి దశలోను ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత బాధ్యతలను 
సామాజిక బాధ్యతలను నిర్వహిస్తూ జీవితధ్యేయాన్ని సాధించుకోవడానికి 
కృషి చేసే అవకాశమున్నది. 


811 బ్రహ్మచర్యం ఫ్‌ 


_ భారతీయ జీవనవిధానంలో మొదటి ఆశ్రమం బ్రహ్మచర్యం. ఇందులో 
ఉత్తరజీవితానికి కావలసిన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ప్రతివాడు సంపాదించు 
కొనే అవకాశం ఉన్నది. 


భారతీయసంస్కృతి 39 

గురుకులంలో కట్టుదిట్టమైన నియమాలతో ప్రతివాడు గురుశుశ్రూష 

చేస్తూ తనకు కావలసిన విద్యను అధ్యయనం చేస్తాడు. అధ్యయనం 

పూర్తయిన తరువాత గురువు అనుమతితో బ్రహ్మచారి బ్రహ్మ చర్యాశ్రమాన్ని 
వదలి గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. 


81.2 గార్జస్ట్యం ; 
వాదు 


ఆశ్రమాలన్నింటిలో గృహస్థాశమం చాలా ముఖ్యమైనది. ఎందు 
వల్లనం కే ఇతరాశ్రమాల్లో ఉన్న _వారినందతీని ఆదరించి, ఆశ్రయమిచ్చి 
పోషించవలసింది గృహస్థాశమంలో ఉన్నవాళ్లే చూడండి మహాభారతం 
ఏమంటున్నదో! 


వయాంసి పశవశ్చెవ భూతాని చ జనాధిప! 
గృహ స్టైరేవ ధార్యంతే తస్మాచ్చేష్టో గృహాశ్రమీ॥ 
(మ. భా. శాంతి. 23.5) 


పక్టులు, పశువులు, మానవులు గృహస్టులచేతనే పోషింపబడుతున్నారు. 
కనుక గృహస్థాశ్రమం ఇతర ఆశ్రమాలన్నింటికం టే ముఖ్యమైనది. 


813 వానప్రస్థం ఇ 


గృహస్టుడు తన ఆశ్రమధర్మాన్ని నిర్వహిస్తూ జుట్టు నెరవడం, చర్మం 
ముడతలు పడటం మొదలు పెట్టగానే లేదా తన సంతానానికి సంతానం 
శ్‌ ళ్‌ 
కలగగానే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలని మహాభారతం చెబుతున్నది. 
ఈనాడు వానప్రస్తాశమాన్ని ప్రతివాడు చిన్నచూపు చూస్తున్నాదు. అందు 
వలనే ఉమ్మడి కుటుంబాల్లో చాలామందికి మనశ్శాంతి లేదు. 
లొ ళా ఖే 


గృహస్థస్తు యదా పశ్యేద్వలీపలితమాత్మనః। 
అపత్య స్యెవ చాపత్యం వనమేన తదాశ్రయేత్‌। 
( (మ. భా. శాంతి. 244.4) 


శ0 భారతీయసంస్కృతి 


వానప్రస్థుదు. రేపటిని గురించి ఆలోచించకూడదు. తేలికైన ఆహా 
రాన్ని నియమంగా తీసుకొంటూ, ఒకే పూట భోజనం చేస్తూ గడపాలి. ఇది 
సన్నా్యాసాశమానికి మొదటి మెట్టులాంటిది. సుమారు 50 సం॥ లొచ్చిన' 
ప్రతివాడూ ఆశ్రయించాల్సిన ఆశ్రమం, 


అశ్వస్తన విధాతా స్యాన్మునిర్భావసమా హీత॥। 
అఘ్వాశీ నియతాహారః సకృదన్న నిషేవితా॥ 
+ (మ. భా. శాంతి. 246.6) 


ర1.4 సన్న్యాసం శ 


ఉత్తమాశమం సన్న్యాసం. ఇది అందథీకీ లభించదు. మూడు ఆశ 
మాల్లో బాగా సాధన చేసీ సిద్దిపొందినవాళలే దీనికి అర్లులు. ఒక సన్న్యాసి 
ళా ఉం లొ యం 
బాగా పరీక్షించి తృష్తిపొందిన తరువాత ఇంకొకడికి సన్న్యాసాన్ని ఇస్తాడు. 
ప్రపంచమంతా భగవన్మయంగా ఇతడిని కనపడాలి. 


యస్మిన్‌ వాచః ప్రవిశంతి కూపే త్రసా ద్విపా ఇవ! 
న వక్తారం పునర్యాంతి స వైవల్యాశ్రమే వసేత్‌॥ 
(మ. భా, శాంతి. 245.8) 


భయపడిన ఏనుగులు దిగుడుబావిలో పడిపోతాయి. తిరిగి పైకి 
రాలేవు. అలాగే అవతలవాదు మాట్లాడే మాటలన్నీ వినికూడా ఏర 
కమైన వికారం పొందకుండా అతడికి ఏమీ సమాధానం చెప్పకుండా 
్తు త జ న్ని న స 
ఉండగలిగే వాబ్నీయమం ఉన్నవాడే సన్నా్యాసానికి అర్హుడని మహాభారతం 
విశదపరుస్తున్నది. 


నాభినందేత మరణం నాభినందేత జీవితమ్‌! 
కాలమేవ ప్రతీక్తేత నిదేశం భృతకో యథా! 
(మ. భా. శాంతి. 245.75) 


భారతీయసంప్క ఎంత న. 

సన్న్యాసి మరణాన్ని కోరుకోకూడదు. జీవితాన్ని కోరుకో కూడదు. 

ేవకుడు యజమాని ఆజ్జకోసం ఎదురు చూసినట్లు వాలం కోసం ఎదు 
రుచూస్తూ ఉండాలి. 


82 స్త్రీగొరవం వ 


త్తీని గౌరవించరేని సమాజం చిరస్థాయిగ నిలవరేదు._ భారతీయ 
సంస్కృతి త్తని మకుటంలేని మహారాణిగా నింబెట్టింది. త్తని ఒక ఆటబొ 
మ్మగా కాక అత్యున్నత స్థానంలో ఉంచి గౌరవింఏంది. 


యత్ర నార్యస్తు పూజ్యంతే రమన్తే తత్ర దేవతా॥। 
యతైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫరాః క్రియాః 


స్తీలెక్కడ పూజింపబడతారో దేవతంక్కడ ఆనందంగా విహరిస్తారు. 
ఎక్కడ. స్త్రీకు గౌరవముండదో అచట జరిగే పనులన్నీ వ్యర్థమైపోతా 
యన్నాడు మనువు, 


కోచంతి జామయో యత్ర వినశ్యత్యాశు తత్కులమ్‌! 
న శోచంతి తు యైతా వర్షతే తద్ది సర్వదా॥ 
ఖా ధి 


స్తీకెక్కడ దుఃఖపదుతుంటారో ఆ కులం త్వరలో నశించిపోతుంది. 
ఎక్కడ ఏ బాధలు రేక వారు సంతోషంగా ఉంటారో ఆ కులం అభివృద్ధి 
చెందుతుంది. 


తస్మాదేతాః సదా పూజ్యా భూషణాచ్చాదనాశనై॥ 

భూతికామైర్న రైర్నిత్యం సత్కారేషూత్సచేషు చ! 

అన్ని పర్వాల్లోను, పండుగల్లోను అభివృద్ధికి రాదల వినవాళ్లు స్త్రీలను 
భూషణాలతోను. వస్త్రాలతోను తినుబండారాంతోను సంతోష పెట్టాలి. గౌర 
వించాలి. 


త్తి భారతీయసంస్కృతి 
0 పురుషార్థాలు 


మానవజీవితానికి ఒక పరమార్ధం ఉందని, ఎన్నో జన్మల తపఃఫలమే 
ఈ జీవితమని భారతీయుల విశ్వాసం. ఆ పరమార్థాన్ని సాధించడానిశే 
మన ప్రాచీనులు పురుషార్థభావన చేశారు. ధర్మం, అర్ధం, కామం, మోక్షం 
అనేవి నాలుగు పురుషార్థాలు. పురుషపదానికి.. స్త్రీపురుష సమానమైన 
ప్రాణి అని అర్ధం. ప్రతిజీవి కోరుకునేది కనుక ఇది పురుషార్థమనబడింది. 
ఈ నాల్గింటిని దశల వారీగా ప్రతిజీవి కోరుకుంటుంది. అందుకే వీటికీ 
పేరు వచ్చింది. 


0,1 ధర్మం స 


ధర్మమనెేది మొదటి పురుషార్ధం. ఎవరి ధర్మాన్ని వారు సక్రమంగా 
నిర్వహిస్తే సమాజం చక్కగా ఉంటుంది. సమాజం బాగుంటే దేశం 
బాగుంటుంది. 


రాజు ్రాచీనులాచరించిన ధర్మాన్ని తను ఆచరిస్తూ రాజ్యంలో 
అందజీచేత ఆచరింపజే స్తే భూమి సస్యశ్యామల మై, సిరిసంపదలతో 
తులతూగుతుంది. 


ధర్మమాచరతో రాజ్ఞః సద్భిశ్చరిత మాదిత॥ 


లే 


వసుధా వసుసంపూర్ణా వర్ధతే భూతివర్దినీ॥ 


(వి. నీ. 220) 


మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మనం ధర్మాన్ని 
చిన్నచూపు చూస్తే అది కూడా మనల్ని చిన్నదూపే చూస్తుంది. 
0.2 అరం 

రు 


ధర్మావిరుద్ధమైన మార్గంలో అర్థాన్ని సంపాదించవచ్చు. అర్ధపురుషా 
ర్ధాన్ని ప్రధానంగా పెట్టుకోకూడదు. అందుకే ధర్మానికి మోక్షానికి మధ్య 


భారతీయసంప్క ఎత శ 


అర్థకామాలనే పురుషార్థాలను చేర్చారు. ధర్మాన్ని ఆతిక్రమించని అర్థకామాలు 
ఎన్నటికీ హాని చేయవు. ధర్మాతిక్రమణం జరిగితే అవే ప్రతిబంధకాలౌతాయి. 


యన్యార్థాస్తస్య మిత్రాణి యస్యార్థాస్తస్య బాంధవాః 
యస్యార్థాస్స పుమాన్‌ లోక్రే యస్యార్థాస్స చ పండితః 
(వా. రా. యు. 83.35) 


వ న స్తే 
వాల్మీకి ఇలా చెబుతున్నాడు అర్థ సిద్ధి పొందిన వాడికే మిత్రులు, 
బంధువులు, చేరువౌతారు. వాడే పురుషుదుగా చలామణి అవృతాదు. వాడే 
పండితుడుగా గుర్తింపు పొందుతాడు. కనుక అర్థాన్ని సంపాదించాల్సిందే. 
కొని ధర్మవిరుద్దంగా మాత్రం కాదు. 


9.3 కొమం : 


భారతీయులకు లౌకిక సుఖాలననుభవించడం తెలియదని కొందయి 
పాశ్చాత్యులు విమర్శిస్తుంటారు. అది పొరపాటు. లౌకికజీవితాన్ని వ్యక్తిగతం 
గాను, సామాజికంగాను. బాగా తీర్చిదిద్దుకున్నది భారతీయులు మాత్రమే. 
ధర్మావిరుద్ధమైన కామాన్ని అనుభవించడానికి మన సాహిత్యం ఎప్పుడూ 
అడ్డు చెప్పలేదు! _ ధర్మవిరుద్ధమైతే పనికిరాదని చెప్పిన మాట నిజం. 
ధార్మికమైన కోరికలను తీర్చుకోవడానికి భారతీయ సంస్కృతి ఎప్పుడో 
అనుమతించింది. 


యదొ ధర్మశ్చ భార్యా వ పరస్పరవశానుగా! 
తదా ధర్మార్ధకామానాం 'త్రయాణామపి సంగమః॥ 
(మ. భా. వన. 313. 50) 


యజమానికి ధర్మంతో పాటు భార్య కూడ ఎప్పుదు వశవర్తినిగా 
ఉంటుందో అప్పుడు ధర్మం, అర్థం, కామం అనే మూడు పురుషార్థాం 
సంగమం ఏర్పడుతుందని మహాభారతం చెబుతున్నది. 


డడ భారతీయసంస్కృతి 


9,4 మోక్షం : 
ట్‌ 


నాల్గవ పురుషార్థం మోక్షం. ధర్మార్ధకామాలనే మూడు పురుషార్థాల్లో 
సిద్ధిని సంపొదించినవాడు మోక్షాన్ని సంపొదించడానికి అర్హుడౌతాడు. భార 
తీయ జీననవిధానానికి అంతిమ. లక్ష్యం మోక్షమే. దుర్లభమైన నరజన్మ 
పొందినవాడు సంపాదించదగింది మోక్షమేనని భారతీయ తత్త్వశాస్త్ర 
ప్రతిపాదిస్తున్నది. 


9.4.1 శరణాగతి : 


*న్లీవే తప్ప నితః పరం బెరుగోననే స్థితి శరణాగతి. కర్మవల్ల గాని, 
జ్ఞానంవల్ల కాని, భక్తివల్ల గాని మోక్షాన్ని సంపాదించడం కష్టసాధ్యం. అందు 
కనే సులభోపాయం శరణాగతిగా పెద్దలు చెబుతున్నారు. 


సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, 
అహం త్వా సర్వపా పేభ్యో మోక్షయిష్యామి మా శుచః, 
(భు గీ. 1866) 


ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోవడం చాలా కష్టం. కనుక 
అన్ని ధర్మాలను తనకే వదలి తనను శరణు వేడటం సులభతరమార్గమనే 
ఆ స్వామి మనకుపదేశిస్తున్నాడు. తనే అన్ని పాపాలనుంచి దాటింది 
మోక్షమిస్తానంటున్నాడు. 


10. జీవితధ్యేయం ; 


మానవజీవితొనికి లక్ష సమేమిటి? తను ఆదర్శంగా ఉండి ఉన్నత 
మైన సంస్కారంతో ఇతరులకు మార్గదర్శకంగా ఉదాత్తమైన జీవితాన్ని 
ఈ లోకంలో గడిపి పరమపదాన్ని చేరడం. ఆదర్శమైన జీవితమిలా ఉండా 
అని బృహత్సన్న్యాసోపనిషత్‌ ఇలా బోధిస్తున్నది -- 


భారతీదుపంస్క లం 43 


యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిష్యతే! 
యః సమః సర్వభూతేషు జీవితం తస్య శోభతే 


అహంకారం, గర్వం రేకుండా 'ప్రాణుంందరి పైన సమభావనతో ఎవరు 
జీవిస్తారో అలాంటి జీవితమే _ బాగా శోధిస్తుంది. పదిమందికి ఆదర్శ 
మౌతుంది. 


10.1 ఆదర్శజీవనం ప 


మనమెందుకు ఆదర్శమైన జీవితం గడపాలి? పదిమంది మన బీవి 
తాన్ని అనుకరిస్తారు కాబట్టి. కనుక పొరపాటు రాకుండా జాగ్రత్త పడాలని 
భగవాన్‌ ఇలా ఉపదేశిస్తున్నారు. 


సంక శేష్ట స్తత్తదేవేతరో జనః! 
స యత్ప్సుమాణం నే లోకస్తదనువర్తతే॥ 
(భ. గీ, 3.21.) 
ఉత్తముడెలా జీవితం గడిపాడో చూచి మిగతావాళ్ళు కూడా అలాగే 
నడచుకుంటారు. అతదు. దేన్ని ప్రమాణంగా తీసుకుంటాడో ల్లోకం కూడా 
దాన్నే అనువర్తిస్తుంది. అందుకే ఆదర్శంగా జీవించటానికి (ప్రయత్నించాలి. 


బం 


ర్వభూతేషు కారుణ్యం ప్రయభాషణమేవ వ! 
సర్వభూతహితే శ్రద్దా సాక్టాత్‌ భక్తి శివస్య తు॥ 


గి 


అన్ని ప్రాణుల పైన దయ, ప్రియంగా మధురంగా సంభాషించడం, 
జీవులందరికీ మంచి కలగజేయడంలో శ్రద్ధ, భగవంతునిపై శ్రద్ధ, ఇవి ఆద 
రృజీవనానికి గీటురాళ్ళు. నిజమైన మానవత్వం అలాంటప్పుడే వికసిస్తుంది. 


తుర్యే (పియ్యాపియే యస్య సుఖదుఃఖే తథైవ వ। 
అతీతానాగతే చోభే స వై సర్వధనీ నరః (మ. భా. వన. 313-74) 


త్త భారతీయసంస్క ఎతి 


ఎనరికీ (ప్రీయాప్రియాలు, సుఖదుఃఖాలు, భూతభవిష్యత్కాలాలు 
సమంగా ఉంటాయో అతడే. సర్వధని అయిన మానవుడు. మంచి 
చెడ్డలను సమానంగా తీసుకోగల్లటమే నిజమైన ఆదర్శమని మహాభారత 
మహోపదేశం. 


క నిత్యసత్యాలు న్‌ 


త్రికొాలాబాధితాలైన సత్యాలు కొన్ని నిత్యమైన విలువగలవి సంస్కృ ఎత 
సాహిత్యంలో దొరుకుతున్నాయి. అవి భారతీయ తత్త్వ శాస్త్రం నిగ్గుతేల్చిన 
అంశాలు. భారతీయులకు లౌకిక జీవనం వేరు ఆధ్యాత్మిక జీవనం వేరు 
కాదు. లౌకిక జీవనాన్ని అనుభవిస్తూనే ఆధ్యాత్మికతకు లోటుఠాకుండా 
జీవితాన్ని మలచుకోవచ్చు. అయితే ప్రపంచంలోని కొన్ని విషయాల పైన 
సరైన అవగాహన కావాలి. దేశాకాలాపాత్రలు మారినా మార్పులేని ఆ 
తత్త్వాలను కొన్నింటిని సంస్కృత సాహితి చక్కగా విశ్లేషించింది. ఇక్కడ 
కొన్నింటిని గూర్చి సంగ్రహంగా తెలుసుకుందాం! 


శ ద్వంద్వాలు థ్‌ 

శీతోష్టాలు, సుఖ దుఃఖాలు, చీకటి వెలుగులు వవన్నీ ద్వంద్వాలు. 
అంటే జంటలు. కొన్నాళ్ళు ఒకదాని వల్ల సుఖం, ఇంకొన్ని రోజులు ఇంకో 
దానివల్ల దుఃఖం. వీటినెలా తట్టుకోవడం? అంటే భగవర్గీతలో పార్ధసారథి 
ఇలా ప్రబోధిస్తున్నాడు -- 

మాత్రాస్పర్శాస్తు కౌన్చేయ! శీతోష్ణ సుఖదుఃఖదాః॥ 

ఆగమాపాయినో ఒనిత్యా స్తాం తితిక్షస్వ భారత! 

(భు గీ 234) 


ఇవన్నీ శాశ్వతంగా అలొగే ఉండవు. తాత్కాలికాలు. ఇవి ఎవరికీ 
తప్పవు. కాబట్టి వీటి ప్రభావం నీ మనస్సు మీద పడకుండా ఓర్పును 


భారతీయసంప్కృతి త? 
పెంచుకొని ప్రవర్తించు. సహనం ఎంత పెరిగితే నాటి బాధ ఆంతగా తగ్గు 


తుంది. గాలిలో మేఘాల్లాగా అవే కదలిపోతాయి. మనోనిగ్రహమొక్క టే 
ఇక్కడ సాధన మార్గం, 


1111 పంయోగ-వియోగొలు : 


*నా భార్య నా పిల్లలు, నా బంధువులు, నా ఆస్తిపాస్తులు అని 
మానవుడు మమకొరం పెంచుకొని అవస్థలు కొనితెచ్చుకుంటున్నాడు. 
నిజానికి ఇవన్నీ మనం కల్పించుకున్న వే గాని ఇందులో సత్యం కొంచెం 
కూడా లేదు. వినండి రామాయణంలో శ్రీరామచంద్రుని సందేశం -- 


యథా కాష్టం చకొష్టంచ సమేయాతాం మహార్షవే। 
సమేత్య చ వ్య ప్రేయాతాం కాలమాసాద్య కంచన॥ 
శ జ్య 
ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చీ ధనాని చ| 
సమేత్య వ్యవధావన్ని ధ్రువో హ్యేషాం వినాభావః॥ 
(వా. రా. అ. 105.26-27) 


రెండు (ప్రవాహాల నుంచి కొట్టుకొచ్చిన రెండు కట్టలు సముద్రంలో 
కొంత దూరం కలసి ప్రయాణిస్తాయి. కొంత కాలానికి విడిపోతాయి. 
అలాగే భార్యలు, పుత్రులు, ధనధాన్యాలు దొయాదులు, మనతో కొంత 
కాలం కలసి ఉంటారు. మళ్లీ కొంతకాలానికి ఎవరి దోవన వాళ్లు పోతారు. 
ఏ జీవికాజీవి విడివిడిగా ఉండటమే శాశ్వతమైన సత్యం. కలిసి ఉండటం 
తాత్కాలికం మాత్రమే. 


వీళ్లంతా శాశ్వతంగా కలే ఉంటారని భ్రమపడతాదు మానవుడు. 
అందుకనే వియోగంలో _ విపరీతంగా బాధపడతోదు. సంయోగం నిమిత్త 
కల్పితం. దానికోసం బంధాలు "పెంచుకోకూడదు. బంధాలు ఎక్కువగా 
పెంచుకుంటే భవిష్యత్తులో బాధపడాల్సి వస్తుంది. 


క్రి భారతీయసంస్కృతి 


111.2 సుఖదుఃఖాలు : 


ఎప్పుడూ సుఖమే ఉంటుందని కాని, ఎప్పుడూ కష్టమే ఉంటుందని 
కొని చెప్పడం కష్టం. ఒకప్పుడు సుఖం కలుగుతుంది. ఇంకొకప్పుడు కష్టం 
వస్తుంది. ఈ రెంటిని సమంగా భావించడం నేర్చుకోవాలి. 


సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ, 
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్ప్య సి. 
(భు. గీ. 2.38) 


సుఖం కల్గినప్పుడు ఒళ్లు తెలియకుండా అహంకారంతో ఉబ్బితబ్బి 
లి రొ 
బ్బులు కొవడం, దుఃఖం వచ్చినప్పుడు నీరసించి కుప్పకూలిపోవడం ఉత్తమ 
లక్షణం కాదని మనసా హిళ్యం చెబుతున్నది. 
ల 


సుఖదుఃఖాలను, లాభనష్టాలను, జయాపజయాలను సమంగొనే తీసు 
కోవాలి. అంతేగాని ఒకప్పుడు పొంగిపోకూడదు. ఇంకొకప్పుడు 
కుంగిపోకూడదు. 


11.2 స్టీతప్రజ్ఞ ? 
థ6 ఈక 


చెదరని బుద్దినే స్టితప్రజ్ఞ అంటారు. అది కలవాళ్లీ స్టితప్రజ్ఞుడు 
ధి థఆ బష్జ ఆ ల ర 
అంటారు. అలాంటి ప్రజ్ఞను సంపాదించడం చాలా కష్టం. చుట్టూతా 
ఎన్ని కష్టాలున్నా మనస్సు సంక్షోభానికి _గురికాకూడదు. తను ఎన్ని 
సుఖసంతోషాల మధ్యనున్నా ఒళ్లు దగ్గణ పెట్టుకోవాలి. రాగాన్ని భయాన్ని 
క్రోధాన్ని దగ్గణకు రానీయకూడదు. అప్పుడే బుద్ధిలో నిలకడ ఏర్పడుతుంది. 
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః, 
వీతరాగభయ[క్రోధః స్థితధీర్మునిరుచ్యతే,. 
" (భ గీ. 256) 


భారతీయసంస్క ఎత త్మ 


ఇది చాలా కష్టసాధ్యం. అయితే నిరంతర సాధనవల్ల తప్పకుండా 


తళ 
ఎద్ధిస్తుంది. 


11.3 జావ గరిమ : 
క 


ఈ లోకంలో జ్ఞానానికున్న స్థానం ఏ వస్తువుమూ రేదు. ఎందరో 
ధనాధికులు, వయోధికులు, విద్యాధికులు ఈ లోకంలో ఉండచ్చు. కొని 
వాళ్లందరు. జ్ఞాన వృద్ధులకు సేవకులు, వారి. శిష్యులకు సేవకులు. వాట 

ని శ 9 
న్నింటికి జ్ఞానం తరువాతనే విలువ నివ్వాలి. 


చై స 
ధనవృద్దా వయోవృద్దా విద్యావృద్దాస్త థైవ చ! 
తే సర్వే జ్ఞానవృద్ధస్య కింకరాః శిష్యకింకరా॥॥ 


జ్ఞాన వృద్ధులముందు. భౌతికమైన సిరిసంపదలు, వయస్సు, విద్యా 
యోగ్యతలు దేనికీ పనికిరావు. జ్ఞానంతో సమానమైనది ఈ లోకంలో 
ఇంకొకటి రేనే రేదు. 


11.4 మనస్తత్వం : 


మానవుని మనస్సు అసరే చంచలమైన కోతి లాంటిది. ఆ కోతి 
తాటిచెట్టుపై కెక్కి మనస్సును తల్లకిందులు చేసే కల్లు తాగింది. దిగి 
జు ళా ళా 
వస్తున్నప్పుడు దాన్నాక తేలుకుట్టింది. అది చాలదా అన్నట్లు ఒక పిశాచం 
కూడా పట్టింది. ఇక దాని చాంచల్యం గురించి చెప్పాల్సిందేముంది. 


కపిరపి చ కాపిశాయన మదమత్తో వృశ్చికేన సందష్టః! 
అపి చ పిశావగ్రస్తః కిం బ్రూమస్తస్య వైవిత్యమ్‌! 


ఎవ 


ప్రతివాడు అలాంటి మనస్సును వదిలింయకుండా ప్రయత్నపూర్వకంగా 
స్వాధీనంలో పెట్టుకోవాలి. లేకపోతే అది అనేకానర్థాలను తీసుకువస్తుంది. 


50 భారతీయసంస్క్టృతి 

మానవుడు సంసారబద్భుడైనా లేక విముక్తుడైనా దానికి కారణం 
మనస్సే. విషయాసక్తమైన మనస్సు బంధాన్ని కలిగిస్తుంది. నిర్విషయమైన 
మనస్సు ముక్తిని కలిగిస్తుందని "పెద్దలిలా చెబుతారు. 

క (. 
మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః 
బంధాయ. విషయాసక్తం ముక్తం నిర్విషయం స్మృతమ్‌॥ 
(బబి. ఉ 2) 


ర్‌ సర్వం భగవన్మయం క 
ఈ లోకంలో అణువణువునా భగవంతుడున్నాదు. సమస్తం భగవన్మ 


యమే. భగవంతుడిలా చెబుతున్నాడు-- 


“నాకంటే భిన్నమైందేదీ లేదు. దారానికి మణులు గుచ్చినట్లు 
ఇదంతా నాతో కూర్చబడిందే.” 


మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ! 
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ॥ 
(భగీ 770) 


అందుకనే భగవంతుళ్లి ప్రతి వ్యక్తిలోను దర్శించడానికి ప్రయత్నం 
చేయాలి. 


11.6మాయ : 


సత్త బం, రజస్సు, తమస్సు ఈ మూడు గుణాల వికారమే మాయ. 
ఇది భగవంతుని చేతిలో పనిముట్టు. దాన్ని దాటాలంంపే ఎవరివల్లా కాదు. 
ఆయనకు శరణాగతి చేసినవాళ్లే ఈ మాయను తెలిసికోగలుగుతారు. 


దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా! 
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి.వే[ా. 
భు గీ 7-14) 


భారతీయసంస్క ఎత తి 

మాయలో పడి మనం మన ఆత్మ స్వరూపాన్నే తెలిసికోరేక 

పోతున్నాం. ఆయన అనుగ్రహిస్తే ఆ మాయ పోయి ప్వస్వరూపం 
ఎరుకలోకి వస్తుంది. 


117 "అంతర్యామి థ్‌ 


భగవంతుడు పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్బ అని ఆయిదు 
విధాలుగా ఉన్నాడు. అందులో అంతర్యామిగా ప్రతి జీవి హృదయగుహలో 
కొలువుదీరి ఉన్నాడు. జీవులందరిని గిరగిర తిప్పుతున్నాడు. 
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఒర్టున తిష్టతి! 
భ్రామయన్సర్వభూతాని యంత్రారూఢాని మాయయా॥ 
(భ గీ. 18-61) 


అందువల్లనే ఏ జీవిని తిరస్కరించకూడదు. ఎవరిని తిరస్కరిం ఏనా 
అది భగవంతునికే చేరుతుంది. 


11.8. అభయం : 


దేవుణ్లీ పూర్తిగా నమ్మి అనన్యభక్తితో సేవించే వారికి అభయానికి 
లోటుండదు. మానవుడెప్పుడూ రెండు పడవలమీద కాళ్లు చేస్తాడే గాని ఏదో 
ఒకదాన్ని పూర్తిగా నమ్మరేదు. అందువల్లనే అతడికి భగవంతుని అభయం 
లభించదు. 
అనన్యాశ్చిన్యయన్హో మాం యే జనాః పర్యుపాసతే, 
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్ల్హేమం వహామ్యహమ్‌. 
(భ గీ. 9.22) 


ఎవరు అనన్యభక్తితో ఆయననే ఉపాసన చేస్తారో ఆటువంటి నిత్యాధి 
యుక్సులైన ఆశ్రితులకు భగవాన్‌ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వారి 
యోగక్షేమాలను ఆయనే పరిరక్షిస్తుంటాదు. 


ర్‌2 భారతీయసంప్క్పృతి 
1109 దైవానుగ్రహం క 


ఎంతటి భుజబలమున్నా, బుద్ధిబలమున్నా దైవబలం లేనిదే ఏపనీ 
జరుగదు. అందుకే మనం ఎప్పుడూ దైవానుగ్రహాన్ని ప్రార్థించి ఏపనైనా 
చేయాలి. దైవానుగ్రహం ఉంటే తన రక్షణకోసం ఎవ్వడూ ఆలోచించనక్క 
ర్లేదు. ఆయనే అన్ని విధాలా మనల్ని కాపాడుతాడంటున్నది బుగ్వేదం-- 


ఇన్లు ఆశాభ్య స్పరి సర్వాభ్యో అభయం కరల్‌। 
జేతా శత్రూన్వి చర్షణీః॥ (బు. సం. 241. 12) 


భగవంతుడు మనకు కలిగే అన్ని విధాల ఉపద్రవాలను పోగొడతాడు. 
ఆయన అనుగ్రహం సంపాదించిన వాడికి ఏవైపునుంది ఎలాంటి భయం 
సంభవించదు. అతడికి అన్ని విధాలా శుభమే _ కలిగితీరుతుంది. భగవం 
తుడా! మాకు అన్ని వైపులనుంచి అభయాన్ని అనుగ్రహించు! 


1110 మరణం ; 


ఈ లోకంలో మానవుడు ఎన్ని రకాల భయాలనైనా తట్టుకోవచ్చు 
గాని మరణ భయాన్ని మాత్రం ళట్టుకోరేడు. ఎందువల్ల? మరణమంటే 
సరైన అవగాహన లేకపోవడం వల్ల. మృత్యువు ఎక్కడో యమలోకంలో 
ఉందనుకోకూడదు. అది మీ వెంటనే ఉంటుందని రామాయణంలో శ్రీనా 
మచంద్రుడు ఇలా ఉపదేశిస్తున్నాడు-- 


సహైవ మృత్యుర్వ్రజతి సహ మృత్యుర్ని షీదతి! 
గత్వా సుద్తీర్రమధ్యానం సహ మృత్యుర్నివర్తతే! 

(వా. రా. అ. 105.22) 
నీ మృత్యువు ఎక్కడో దూరంగా లేదు. అది నీతోనే వస్తుంది. నీ 


దగ్గతే కూర్చుంటుంది. నీ ప్రయాణం ఎంత దూరమైనా అంతదూరం నీ 
వెంటనే ఉంటుంది. తిరుగు ప్రయాణంతో నీతోనే తిరిగి వస్తుంది. 


భారతీయసంప్కృతి 3 

వీ మృత్యువు ఎక్కడినుంచో ఎప్పుడో రాదు. నీతోనే ఉండి విన్ను 

కబళించడావికి పొంచి ఉంటుంది. ఆయుష్యం పూర్తెనవొడికి ఆనిమిత్తం 
అట్టే దొరికిపోతుంది. అందుకని ఎప్పుడైనా దానికి సీద్ధంగా ఉండాలి. 


దేహినోఒస్మిన్‌ యథా దేహే కౌమారం యౌవనం జరా! 
తథా దేహాన్తరసప్రాప్తిః ధీరస్త్రత న ముహ్యతి॥ 
(భ గీ. 213) 


మరణమం టే ఏమిటో తెలుసా? ప్రతివాడికి జీవితం బాల్యంతో ప్రారం 
భమవుతుంది. కొన్నాళ్లకు అది గడిచిపోయి యౌవనం అంకురిస్తుంది. నొకు 
యౌవనం వచ్చిందనుకుంటుండగానే ముసలితనం _ వచ్చేస్తుంది. బాల్యం 
పోయిందని మనం బాధపడుతున్నామా? లేదు. అలాగే ఆత్మ ఈ శరీరంలో 
కొన్నాళ్లుండి దీన్ని వదలిపెట్టి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ శరీరం 
కూడా. శాశ్వతం కాదు. దాన్నీ వదలి ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. 
“ఈ శరీరం నాది" అని మమకొరం పెంచుకుంటాడు ప్రతివాడు. ఆ 
మమకారం వల్లనే మరణమంటే గజగజ వణకుతాదు. మరణస్వరూపం 
అర్థమైతే బాధపడాల్సిన పనేలేదు. 
11,11 పువర్ణన్మ : 


స 


కొందజు చపలమతులు పునర్జన్మ లేనేలేదని వాదిస్తారు. పుట్టిన 
ప్రతిదీ చనిపోక తప్పదు. అందుకే అది అశాశ్వతమౌతున్నది. పుడుతున్న 
వస్తువులు, వ్యక్తులు చనిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. చనిపోయిన 
వాడు మళ్లా పుట్టక తప్పదు. మళ్లా పుట్టటాన్నే పునర్జన్మ అంటారు. 
జాతస్య హీ ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ! 
తస్మాదపరిహార్యేఒర్ధే న త్వం శోచితు మర్హతి! 
(భు గీ. 22227) 


ర్‌డ్త భారతీయసంస్క పతి 


చావు పుట్టుకలు చాలా సహజమైనవి. కానీ మమకారం వల్ల అవి 
మనకు బాధను కలిగిస్తున్నాయి. ఎంతటి వైజ్ఞానికుడైనా చావక తప్పదు. 
మళ్లా పుట్టక తప్పదు. మన అధీనంలో లేకుండా తప్పనిసరిగా జరిగే విష 
యంలో మనం బాధపడటం ఎంత అవివేకమో ఆలోచించండి అంటున్నాడు 
భగవద్గీతలో వాసుదేవుడు. 


పునరపీ జననం పునరపీ మరణం పునరపీ జననీ జఠరే శయనమ్‌! 
ఇహ సంసారే బహు దుస్తారే కృపయాఒపారే పాహి మురారే! 
(భి గో 22) 


శంకరుల భజగోవిందస్తోత్రం వైరాగ్యఖని. జననం, మరణం, జననం 
ఇవి దొటడానికి ఎవ్వరికీ శక్యం కావు. ఓ స్వామీ ! ఈ జనన మరణ సరం 
పరనుంచి నన్ను కాపాడమంటున్నారు ఆచార్యులవారు, ఆయన అనుగ్రహ 
మొక్కటే ఈ సంసారం నుంచి జీవుళ్లి తప్పించ,.౦దనేది అక్షరసత్యం. 


1112 కాలప్రభావం శ 


కాలప్రభావాన్ని అంచనా చేయడం కష్టసాధ్యం. ఇలాగే జరుగుతుందని 
గట్టిగా చెప్పలేం. ఎప్పుడైనా ఎలాగైనా ఏదైనా కాలప్రభావంవల్ల జరగవచ్చు. 
కాలమనే వంటవాడు అజ్జాననుయమైన ఈ లోకంలో సూర్యుడనే అగ్నిని, 
రాత్రింబగళ్లనే కట్టలతో రగిల్చి పన్నెండు మాసాలు, ఆరు బుతువులనే 
గరిటెలతో తిరగబెడుతూ ప్రాణులందథీని వండుతున్నాడు. 


అస్మిన్‌ మహామోహమయే కటాహే సూర్యాగ్నినా రాత్రిదినేంధనేన! 
మాసర్హు దర్వీపరిఘట్టనేన భూతాని కాలః పచతీతి వార్దా॥ 
(మ. భా. వన. 313.72) 


ప్రాణుల సుఖదుఃఖ ప్రారబ్ధాలవల్ల అనేక కొర్యాలు లోకంలో జరు 
గుతుంటాయి. సూర్యుడు, రాత్రి, పగలు, మాసాలు, బుతువులు ఇవన్నీ 


భారతీయసంప్క ఎత త్వ 


జీవునికి కొాలోపకొ కాలాల్లో అనేక కష్టసుఖాల నందిస్తున్నాయి. కాల ప్రభావం 
వల అనుకోని పరిసితులు ఏర్పడుతున్నాయి. కనుక కాలమే... అంతటికీ 
న. ఠా ఉో 

కారణమని గ్రహించాలి. 


1113 ఆశ్చర్యం | 


ప్రతిరోజు ప్రాణులు చనిపోవడం చూస్తూ కూడా మానవులు “*వాల్లేటో 
చనిపోయినారుగాని మేము మాత్రం భూమి మీద స్థిరంగా. ఉంటా" 
మనుకుంటారు. దానికి తగిన ఏర్పాట్లు చేసుళంతుంటాటు. అంతకంపే 
ఆశ్చర్యకరమైన అంశం పావలా ఆని ఇలా అంటాడు యిక్షప్రశ్నము 
యుధిషిరుడు ఆం 

అహన్యహని భూతాని గద్భంతీహ యమాలయమ్‌! 

శేషాః స్తావరమిచ్చన్తి కీమాశ్చర్యమతః పరమ్‌॥ 

ఠి ఫం 
(ము భా, చని 31370) 


పోయినవాళ్లు ఆయుష్యం రేకనో, జబ్బుల వల్లనో పోయినారు గాని 
నాకేం పరవారేదని ప్రతివాడు అనుకోవడం యాస్తే నిజంగానే ఆశర్యం 
కలుగుతుంది. పుట్టిన ప్రతివాడు పోవలసిందే. అయితే. ఎవరి మజిల్‌ 
వచ్చేవజుకు వారు ఎదురుదూడవలసిందే. 


దుఃఖేనోపార్ద్యన్నే పాఠ్యన్తే ప్రత్యహం వ రాల్యన్తే 
వామాః స్త్రియో విమూడైరుపభుంజానాః సుఖం ద్విగుణడ్‌॥ 
(వై శు ౧3) 


లావణ్యవతురైన యువతులను ఎంతో శ్రమపడి సంపాదిందుకుంటారు 
మూధురైన పురుషులు. ప్రతిరోజు వారికిష్పమైన వస్త్రాంంకారాంనల్బ ముజ్ద 
గిస్తుంటారు.. కొని పురుషులకంటే శెట్టిపు పు సుఖాన్ని ఆ రమణీమణురే 
బెట్టుసరితో అనుభవిస్తుంటోరు. పాపం పురుషుల్ని మూస్తే జాలిచేస్తుంది 
ఇంతకంటే ఆశ్చర్య మేమున్నది? 


ర్‌6 భారతీయసంస్క ంతి 
1114 విధి; 


విధి బలీయమ్రైంది. ఎంత గొప్పవాడైనా, ఎంతటీ బలవంతుడైనా 
ఎంతటి మేధావి అయినా విధి చేతిలో శ్రీలుబొమ్మ వాక తప్పదు. విధి 
నిర్ణయాన్ని అతిక్రమించడం గాని, మార్చడం గాని ఎవరివల్ల అటే పని 
గొదు. ప్రాణులు విధివశాత్తు తమశ్రేర్పడిన సుఖాన్ని గాని, దుఃఖాన్ని గాని 
అనుభవించి తీరవలసిందే. దాన్ని ఎదుర్కోవడం జీవుంవల్ల కానే కాదని 
మహాభారతమిలా చెబుతున్నది అజ 


సుఖం వాయది వా-దుఃఖం భూతానాం పర్యుపస్థితమ్‌! 
ప్రాప్తవ్యమవైః సర్వం పరిహారో న విద్యతే॥ 
(మ. భా. శాంతి. 28.17) 


విధిశాసనాన్ని ఎవ్వరూ ఉల్లంఘించరేరు. అది అనుభవించక తప్పుదు, 


*నా భుక్తం శ్రీయతే కర్మ” అని పెద్దలంటారు. పురాకృత సుకృత 
దుష్కృతాలు కర్తను ఎన్నటికీ వదిలి పెట్టవు. గుంపులో చేలకొలది ఆవులు 
న్నప్పటికీ లేగదూడ తనతల్లిని ఎలా వెదుక్కొని వస్తుందో అరాగే కర్మలు 
వెదకి వెదకి కర్తయైన ప్రాణిని పట్టుకొని తీరతాయి. 

యథా ధేనుసహ్రేషు వత్చో విందతి మాతరమ్‌! 

తథా పూర్వకృతం కర్మ కర్తారమనుగచ్చతి॥ 

(మ. భా. శాంతి. 181.16) 


ఎక్కు పెట్టి వదిలిన బాణం ఎలా లక్ష్యాభిముఖంగా. ముందుకు దూసుకు 
పోతుందో అల్లాగ్లే ప్రారబ్దకర్మ కర్త వైపు దూసుకు వస్తుంటుంది. తగిన 
ఫలాన్ని అనుభవింపజేసే వదులుతుంది. 


_యస్మాచ్చ యేన చయథా చయధా చ యచ్చ 
యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మ శర్మ! 
తస్మాచ్చ తేనచ తథ్రాచతదాచ తోప్ప 
తావచ్చ తత్ర చ విధాతృవశాదు పైత! 


భారతీయసంస్కృ లంత త్‌? 

ఏ కారణం వల్ల ఎలా ఏ ప్రకారం, ఎప్పుదు, ఎంత, ఎక్కడ, పుణ్య 

పొపరూసమైన ఎలాంటి ' కర్మను మానవుడు చేశాడో, లదే కారణం వల్ల, 

అలాగే ఆ ప్రకారమే, అప్పుడే ఆంత, అక్కడే, అదే కర్మఫలాన్ని విధివశాన 
జీవుడనుభివిస్తున్నాడని పెద్దథమాట. 


1115 మహాత్ములు స 


“వీడు మన వాడా? పరాయివాడా” అనే ఆలోచన సంకుచిత 
మైన మనస్సుగలవారికే గాని విశాలదృష్టి కలనారికుండదు. ఉదారమైన 
చరిత్ర కల మహాత్ములకు ఈ భూమి అంతా ఒకే కుటుంబమనే భావన 
ఉంటుంది. మనవొడు, పరొయివాడనే భేదబుద్ధి ఉండదు, 


అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్‌! 
ఉదారచరిలానాం తు వసుదైన కుటుంబకమ్‌॥ 


మనస్సు-ఎదిగితేనే మహాత్ముడవుతాడు. మనస్సు చిక్కిపోతే దురా 
త్ముడే అవుతాడు. 


సాధువులు “వీడు గుణరహితుడా? సద్గుణాలు కంవాడొాగో అని 
ఆలోచించకుండానే వాడిపై దయావృష్టిని కురిపిస్తారు. చంద్రుడు “వీడు 
చండాలుడు కదా! "లని వాడింటి పైన వెన్నెల కొాయకుండా మిగతా వోట్ల 
మాత్రమే తన వెన్నెలను ప్రసరింపచేస్తాడా? రేదు. అన్ని చోట్ల వెన్నెలను 
కురిపిస్తాడు. 


నిర్లుణేప్వపి సత్త్వేషు దయాం కుర్వన్ని సాధవః! 

న హీ సంహరతే జ్యోత్స్నాం వన్హ్రుశ్చాండాల చేళ్శని! 

మహాత్ములకు స్వపరభేదాలుండవు. నీవాత్ముంకే స్వపర తారతమ్యం 
హైెబ్చుగొ ఉంటుంది. 


ర్‌రి భారతీయసంస్కృతి 


లోక్షోత్తరులైన మహానుభావుల మనస్సును తెలుసుకోవడిం చాలా కష్టం, 
అది కొరిన్యం వహించాల్సివస్తే వజంకంటే కఠినంగాను, మృదువుగా 
ఉండాల్సి వస్తే కుసుమం కంటే మృదువుగాను ఉంటుంది. 


వజ్రాదపీ కఠోరాణి మృదూని కుసుమాదపి! 
లోకోత్తరాణాం చేతాంసి కో హీ విజ్ఞాతుమర్హతి! 


మహాత్ముల నర్ధం చేసుకోవడం చాలా కష్టమైన పని. వారి స్వభావం 
సముద్రగంభీరంగా ఉంటుంది. వారి ఆలోచనలు సుమేరుసమున్నలాలుగా 
ఉంటాయి. 


1116 అవమానాన్ని ఆహ్వానించాలి న 


అందయి తనను ప్రశంసించాలని ప్రతి వాడికి లోపల ఆశగా ఉంటుంది. 
ఎవరైనా పరోక్షంగా తనను తక్కువ జేశాడని తలిస్తేనే హృదయంలో 
దావానలం బయలు దేరుతుంది. కొని అది చాలా పొరపాటని ఇలా 
నారద పరివ్రాజకోపనిషత్‌ తెలియజేస్తున్నది -- 


సమ్నానాద్‌ బ్రాహ్మణో నిత్యముద్యొదేత విషాదివ! 
అమృత స్యేవ చాకొంగ్లేదవమానస్య సర్వదా॥ 
(నాప.డ. 40) 


ఎవరైనా మనల్ని సమ్మానిస్తే విషాన్ని చూచి బెదిరినట్లు బెడిరిపోవాలి. 
రా భా 

అంటే సమ్మానాకాంక్ష ఉండకూడదన్నమాట. ఎవరైనా తనను అవమా 
నిస్తే అమృతాన్ని కోరినట్లు ఇంకా అలాంటి అవమానాన్ని కోరుకోవాలి. 
తప్పులేనప్పుడు ఇతరులవమానింవినా బాధపడకూడదు. తప్పుచేసినప్పుదు 
ఇతరుల అవమానాన్ని శిరసావ హించాలనేది లోకపు సామాన్య రీతి. కానీ 
సమ్మానాన్ని ప్రక్కకు నెట్టి అవమానాన్ని ఆహ్వానించగర్గడమ నేది ఎంతో 
విశాలద్నష్టి ఉంటేనే కాని జరగని పని, జ 


భారతీయసంస్కృతి స! 
1117 ఆత్మవిశ్వాసం కొవాలి ; 


ఆత్మవిశ్వాసమే వ్యక్తిగత విజయాలకు మూలకారణం. ఆత్మవిశ్వాసం 
లేనివాడు అన్నీ ఉన్నా ఏ కార్యాన్నీ సాధించరేడు. ఆత్మవిశ్వాసం ఉన్న 
వాడు ఎంత వ్యతిరేకత ఉన్నా స్వకార్యాన్ని సాధించుకుంటాదు. ఆయితే 
ఆత్మవిశ్వాసం దురభిమానం క్రింద మారకూడదు. 


అమోఘ(క్రోధహర్షస్య స్వయం కృత్యాన్య వేక్షితు॥! 
ఆత్మ ప్రత్యయకోశస్య వసుదైన వసుంధరా॥ 
(మ. భా. శాంతి. 120.30) 


వ్యర్థంగా ఇతరుల పై కోపాన్ని గాని హర్షాన్ని గొని ప్రదర్శించనివా 
కు జె శ్రి 

నికి స్వయంగా అన్ని పనులు చక్కబెట్టుకోగలవానికి, ఆత్మవిశ్వాసనిధి 

కలవానికి వసుంధర సకల సంపదలను అనుగ్రహిస్తుందని నుహాభారతం 

'ప్రబోధిస్తున్నది. 


అతడిని అందజు ఆప్యాయతతో ఆదరిన్హారు. అనేకానకొశాలు ఏర్పడి 
అభ్యుదయ పథంలో అతడి జీవితం ప్రకాశిస్తుంది. 


1118 సమత్వ ఖావన : 


సంస్కారపూర్ణమైన జాతిగా భారతజాతి ఏనాడో సమాజంలో సమ 
భావాన్ని ఆకాంక్రింవింది. సమాజంరో డన్న వాళ్లందటు హెచ్చు తగ్గులు 
లేకుండా సమానంగొ ఉండటం నేర్చుకోవాలని బుగ్వేదం ఇలా ఆకాంక్ష 
స్తున్నది -- 


సమానీ వ ఆకూతిః సమానా హృదయాని వః 
సమానమస్తు వో మనో యథా వః సుసహాసతి! 
(బు. సం 10-191-4) 


60 భారతీయసంస్క లీ 


మన అందతీ ఆశలు ఒకటిగా ఉండాలి. వాటిని సాధించడంలో మన 
అందటి హృదయాలు ఒకటి. కావాలి. నున ఆలోచనలన్నీ ఒకే త్రాటి పైన 
నడవాలి. మనలో ఎలాంటి విభేదాలు లేకుండా ఒకటిగొ ఉండి మంచి 
"స్నేహితులంగా జీవించాలి. 


ఆనాడు బుగ్వేదం కోరినా ఈనాటి మానవుడు కోరినా ఆదే విశ్వ 
జనీనమైన ఆకాంక్ష. 


12, ఉపసంహారం : 


చరిత్రకందని కొలం నుంచి మానవ కల్యాణానికి అంకితమైన సంస్కృత 
సాహిత్యం అనేక _ప్రక్రియలద్వారా నూనవునికి అభ్యుదియాన్ని నిశ్శే 
యపాొన్ని అందించే ప్రయత్నంలో ఎన్నో ఉపదేశాల నందిస్తూ వచ్చింది. 
వేదాలను, ఇతిహాస పురాణాలను, శాస్త్రాలను, కొవ్యాలను ఈ దృష్టీతో పరి 
శీలిస్తే ఎన్నో ఉపదేశాలు కోకొల్లలుగా మనకు దర్శనమిస్తాయి. త్యాగానికి, 
యోగానికి, సత్యానికి, ధర్మానికి, శాంతికి, (ప్రేమకు, అహింసకు అంకితమై 
మానవ జీనన వాహినిని పవిత్రీకరించి, సుగంధభరితం చేసిన మహవీయు 
లెందణో ధ్రువతారల్లాగా మన సాహిత్యంలో దర్శనమిస్తారు. వారి జీవి 
తొల నుంచి, వారి ఉపదేశాలనుంచి భారతజాతి ఎంతో నేర్చుకున్నది. వారి 
ఆదర్శాలను ఎంతగానో జీర్గించుకున్నది. 


ఆ వాబ్బయ మహోదధిని మథించగా జన్మించిన ఉపదేశసుధలలో 
కొన్ని బిందువులను నిదర్శనొలుగా మాత్రమే మానవతావికాసానికి దోహదం 
చేస్తాయని, సహృదయులకు ఆనందాన్ని అందిస్తాయని సారభూతమైన 
అంశాలుగా ఇందులో పొందుపరచాను. 


న 


కం11210415 4011026009 ఏల1ఆ సె0. 436 
కిగంల : మ. 7/- 





1౧166 2౧౮ గ౮౨1)30౧66 0౪ 5౧ గ. గిషిగిగి టిసి 014౧౫ 1439, 
660౮6176 0౪106౧ 1౧4౧818 1౧౮౧౭౪ 06౮౭5౪402౧8౧౫5, 160441 
౧71౧196 21 62౫801౧ తీగ గి౧౧18౧5, గ౪/6౮672086. 

౧౧ : 040-27670210, 98481 86697 0౧ 06041 0 1.1.0. 


